గ్రా.జాకీర్‌ నాయక్‌ 


ఖుర్‌ఆన్‌ దేవుని గంథమేనా? 


మూలం 


డా.జాకీర్‌ నాయక్‌ 


అనువాదం 
Sk. జానీమియా 8.56 B.Ed. 


ముందుమాట 


ఇసామీయ ప్రపంచంలో డా.జాకీర్‌ నాయక్‌ గారు ఎవరో తెలియని 
వారు ఎవరూ ఉండరు. ఆయన గత కొన్ని సంవత్సరాల క్రితం 
బొంబాయి లోని IRF కేంద్రంలో Is the Quran God's word? అనే 
అంశంతో ఆంగంలో ఒక ప్రసంగం చేసి ఉన్నారు. ఆ ప్రసంగ 
తెలుగు అనువాదమే ఈ పుస్తకం. ఈ పుస్తకం చదవడం ద్వారా 
పాఠకులు తమ సందేహాలు దూరం చేసుకోగలరు అని 
ఆశిస్తున్నాను.......... (అను) 


అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ 
పేరుతో ప్రారంభిస్తున్నాను. 


కైటిల్‌: ఖుర్‌ఆన్‌ దేవుని గ్రంథమేనా? 


డాక్టర్‌ జాకీర్‌ నాయక్‌ గారి 19 the Quran God's word? అనో ఆంగ 
పుస్తక అనువాదం. వారు ఈ ప్రసంగంను బాంబే లో చేసి ఉన్నారు. 


డాక్టర్‌ జాకీర్‌ నాయక్‌ గారు తన ప్రసంగంను ఈ విధంగా 
ప్రారంభించారు. అఊజు బిల్లాహి మినషాతానిర్రజీమ్‌ బిస్మిల్లా 
హిరహ్మా నిరహీం. గౌరవనీయులైన ముఖ్య అతిధి శి రఫీఖ్‌ దాదా 
గారు మరియు ఇతర ప్రముఖులందరినీ నేను ఇస్లామీయ 
పద్దతిలో అభివాదం చేయుచూ ఈ కార్యక్రమానికి స్వాగతం 
పలుకుతున్నాను. అసృలాము అలైకుమ్‌ వ రహమతుల్లాహ వ 
బరకాతుహ్‌.. అనగా మహూన్నతుడైన అల్లాహ్‌ యొక్క శాంతి, 
శుభం, కరుణ మీ అందరిపై కురియుగాక.. ఈ శుభోదయం యొక్క 
పసరగ విషయర'భురాన్‌ డవ [గరిగమెనా'? 


ఇస్తాం సాపన గురించి అపోహలు 


ఇస్లాం మతమును మహాప్రవక్త ముహమ్మద్‌ గారు స్థాపించారని 
చాలామంది పారబడుతున్నారు. నిజానికి, మానవుడు భూమిపై 
కాలుమోపిన నాటినుండి ఇస్తాం ఉంది. మహోన్నతుడైన దెవుడు 
ఈ భూలోకానికి చాలా మంది ప్రవక్తలను మరియు [గంథాలను 
పంపించి ఉన్నాడు. పరిశుద్దుడైన అల్లాహ్‌ చే పంపబడిన గత 
(ప్రవక్తలందరూ వారి కాలాలలో ఒక ప్రత్యేక జాతి కొరకు 


పంపబడినారు మరియు ఆ ప్రవక్తల సందేశం ఒక (ప్రత్యేక కాలానికి 
పరిమితమైనది. ఆ కారణంగానే వారిచే ప్రదర్శించబడిన 
మహిమలు ఉదాహరణకు సముదమును రెండుగా చీల్పడం, 
మరణించినవారిని [బతికించగలగడంలాంటివి కేవలం ఆనాటి 
పజలను మాత్రమే సంతృప్తి పరచగలిగినాయి, కానీ నేటి 
(ప్రజలచే వాటిని పరీక్షించి, నిరారించుకోవడం వీలుకాదు. 


సర్వ మానవాళికి మహోపకారిగా మహాప్రవక్త ముహమ్మద్‌ 
పంపబడినారు. 


కరుణామయుడైన దైవం, సర్వ మానవాళి కొరకు చిట్టచివరి 
పవకగా-మహా[పవక ముహమ్మద్‌(స ను పరపాడు మరియు వారి 
సందేశం ప్రళయం వరకు ప్రస్తు సర్వ మానవాళి కొరకు 
ఉద్దేశించబడినది. దివ్యఖుర్‌ఆన్‌ లో 21వ అధ్యాయమైన 
"అంబియా”లో ఇలా తెలియజేయబడింది. 


"ఓ ప్రవక్తా! మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యం 
గా పంపాము." 


(21:107). 


మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు చిట్ట చివరి దైవ ప్రవక్త 
మరియు వారి సందేశం ప్రళయం వరకు రాబోవు ప్రజలను 
ఉద్దేశించబడింది. కావున వారికి దైవం చే ఇవ్వబడిన మహిమలు 
అన్ని కాలాల ప్రజలచే అన్ని సమయాలలో పరీక్షించి, నిర్దారణ 
చేయదగినవి కావలెను. హదీసులలో తెలియజేసినట్లు 
మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు సందర్భానుసారం చాలా 


మహిమలు ప్రదర్శించినప్పుటికీ,వారు ఎన్నడూ వాటికి 
పాముఖ్యత ఇవ్వలేదు. కానీ ముస్తింలు అందరూ ఆ అన్ని 
మహిమలనూ విశ్వసిస్తారు. 


చిట్టచివరి గొప్ప మహిమ దివ్యఖుర్‌ఆన్‌ 


మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారికి అల్లాహ్‌ చే ఇవ్వబడిన 
అద్భుతమైన చిట్టచివరి మహిమ “దివ్యఖుర్‌ఆన్‌”. ఇది అన్ని 
కాలాలకు సంబంధించిన మహిమ. ఇది 1400 సంవత్సరాల [కితం 
ఒక గొప్ప మహిమగా తనకు తాను నిరూపించుకుంది. ఈ 
దివ్యఖుర్‌ఆన్‌ ను ఇప్పుడు మరియు ఎప్పుడైనా సరే తిరిగి 
నిర్దారించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంకే, ఈ ఖురాన్‌ 
మహిమలకే గొప్ప మహిమ. ఈ అంతిమ దైవ [గంథం గురించి 
ముసింలు మరియు ముస్లిమేతర సోదరుల మధ్య ఏకాభ్మిపాయం 
ఉన్న విషయం కేవలం ఒక్కుకు, అదేమనగా, ఈ దివ్యఖుర్‌ఆన్‌ 
మొదటిసారిగా పరించబడింది ముహమ్మద్‌(స) గారిచే. ఆయన 
అరేబియాలోని మక్కా నగరంలో ఆరవ శతాబ్దంలో జన్మించాడు. 
అయితే ఈ దివ్యఖుర్‌ఆన్‌ గూర్చి [పాథమికంగా మూడు రకాలైన 
అభి[ప్రాయాలు ఉండగలవు. మొదటిది ఎమనగా ఈ దివ్యఖుర్‌ఆన్‌ 
ను మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు చేతన లేక అచేతన అవస్థలో 
రచించారు. రెండవది ఈ దివ్యఖుర్‌ఆన్‌ ను మహాప్రవక్త 
ముహమ్మద్‌(స) గారు ఇతర మానవుల నుండి లేక ఇతర మత 
(గంథాల:నురిడి (గహిందారు.. మరియు యఘాడవదిఎమనగగా ఇది 
దైవం అవతరింపజేసిన గంధం. దీని రచయిత మానవమా(తుడు 
కాడు. 


ఈ రోజు మనం ఈ మూడు ప్రాధమిక అభిప్రాయాలను 
పరీక్షి దాం. మొదటిదేమనగా దివ్యఖుర్‌ఆన్‌ ను మహాప్రవక్త 
ముహమ్మద్‌(స) గారు స్వతహాగా చేతన లేక అచేతనావసలో 
రచించారు అని. ఇది చాలా అసాధారణం మరియు అరుదు, 
అదేమనగా ఒక గొప్ప పనిని తాను చేయలేదంటున్న వ్యక్తిని, ఆ 
పని అతనే చేశాడని ఆరోపణ చేసి, నిజం చేసే ప్రయత్నం 
చేయుట. అది సాహిత్యపరంగానైనా, వైజ్ఞానిక పరంగానైనా లేక 
మరే విధంగానైనా సరే. కానీ దివ్యఖుర్‌ఆన్‌ రచయిత మహాప్రవక్త 
ముహమ్మద్‌(స) గారే అని, ఈ విమర్శకులు చేస్తున్న ఆరోపణ 
కూడా కచ్చితంగా అలాంటిదే. 


దివ్వఖుర్‌ ఆన్‌, అల్లాహ్‌ తరపునుండి అవతరించిన గంథం 
అని మహాప్రవక్త ముహమ్మద్‌(స) సదా చెబుతుండేవారు. 


దివ్యఖుర్‌ఆన్‌ ను తానే స్వయంగా రచించానని మహా ప్రవక్త 
మహమ్మద్‌(స) గారు ఎనాడూ చెప్పలేదు. వాస్తవానికి, ఆయన 
ఎల్లప్పుడూ, దివ్యఖుర్‌ఆన్‌, అల్లాహ్‌ తరపునుండి అవతరించిన 
గంధం అని చెబుతూ ఉండేవారు. దీనికి విరుద్దంగా ఆలోచించడం 
తర్కం అనిపించుకోదు మరియు దానర్గం ఆయన అబద్దం 
చెబుతున్నారు అని వస్తుంది. దైవం క్షమించు గాక... చర్మిత 
ద్వారా మనకు తలిసేదమిటంకే, ఆయన గారు 40 సంవత్సరాల 
వయసు వరకు అంకే ప్రవక్తగా నియమించబడే వరకు ఏనాడూ, 
ఎటువంటి అసత్యం పలకలేదని తెలుస్తుంది. 


మరియు ఆనాటి ప్రజలందరూ ఆయనను నిజాయితీ పరునిగా, 
నీతిమంతునిగా, సత్యవంతుని గా కొనియాడేవారు. కేవలం 
ఆయనను అభిమానించే వారే కాదు, ఆయన విరోధులు సయితం 


ఆయనను సాదిఖ్‌ అంకే సత్యసంధుడు అనీ, అమీన్‌ అంకే 
నమ్మకస్తుడు అని పిలిచేవారు అనడంలో ఎటువంటి సందేహం 
లేదు. ఆయన పప్రవక్తనని ప్రకటించుకున్న తర్వాత, దైవం 
క్షమించు గాక, ఆయనను అసత్యవాది అని చెప్పే వారు సయితం 
తమ వస్తువులను, ధనమును ఆయన వద్ద భదపరుచుకునోవారు. 
మరి అలాంటప్పుడు ఒక నిజాయితీపరుడు, తాను దైవ ప్రవక్త అని 
మరియు దివ్యఖుర్‌ఆన్‌ దైవ [గంథం అని అబద్దం ఎందుకు 
చెబుతాడు. 


ఇస్తాం విమర్శకులు చేసే ఆరోపణలను మనం ఇప్పుడు 
పరిశీలిద్దాం. కొందరేమంటారంకే, ప్రాపంచిక లాభాల కోసం, వస్తు 
సామాగగి కోసం, మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు దివ్యఖుర్‌ఆన్‌ ను 
స్వయంగా కల్పించి తాను దైవ ప్రవక్త గా చెప్పుకుంటున్నారు. 
ధనం కోసం, సంపద కోసం తమను తాము ప్రవక్తగా, 
మునులుగా,బోధకులుగా చెప్పుకునే ప్రజలు చాలామంది 
ఉన్నారని నేను కూడా ఒప్పుకుంటాను. ఇలాంటి వారు ఈ 
(ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన 
భారతదేశంలో. 


ప్రవక్త పదవి పొందిన తరువాత మహా ప్రవక్త 
ముహమ్మద్‌(స) గారు ఇంతకుముందు స్థితి కంకే కూడా ఆర్థికంగా 
బలహీనపడ్తారు. వారు 25 సంవత్సరాల వయసులో 'ఖదీజా' అనే 
ధనిక వ్యాపారస్తురాలిని వివాహమాడారు. ఆయన ప్రవక్తగా ఎంపిక 
అయిన తరువాతి జీవితంను, ప్రవక్తగా నియమించబడడానికి 
ముందు 15 సంవత్సరాల జీవితంతో పోలిస్తే అది అంతగా 
ఆశించదగినదిగా లేదు. రియాజుస్సాలిహీన్‌ అనే హదీసు 


[గ్రంధంలో 492 హదీసు ప్రకారం మన ప్రియ ప్రవక్త(స) గారి 
సతీమణి హ(జత్‌ ఆయేషా గారి కథనం: 


(ప్రవక్త గారి ఇంట్లో వంట సరుకులు లేని కారణంగా రెండు, మూడు 
నెలల వరకు పొయ్యి ముట్రించబడని దినాలు చాలా గడిచేవి. ఆ 
కుటుంబీకులు కేవలం నీరు త్రాగి మరియు ఖర్హ్లూర పండ్లు తిని, 
ఒక్కొక్కసారి మదీనా ప్రజలు ఇచ్చే మేక పాలు (తాగి జీవితం 
గడిపేవారు. ఇది కేవలం ఒక తాత్కాలిక పరిస్థితి కాదు, ప్రవక్త గారి 
బీవిత విధానమే ఇది. అదే హదీసు [గంథములోని 465, 466 
హదీసుల ప్రకారం హజజత్‌ బిలాల్‌ (రజి) ఇలా అన్నారు: మహా 
(ప్రవక్త(స) గారికి ఏవైనా బహుమానాలు, ఆహార సరుకులు లభిస్తే 
వెంటనే వారు వాటిని నిరుపేదలకు మరియు అవసరార్గులకు 
ఇచ్చేవారు. ఏనాడూ వాటిని తన కోసం ఉంచేవారు కాదు. మరి 
అలాంటప్పుడు [పాపంచిక లాభాల కోసం మహా ప్రవక్త (స) గారు 
అబధమాడుతున్నారని, అల్లాహ్‌ క్షమించు గాక... మీరెలా 
సందేహిస్తున్నారు? మీ ఈ సందేహాన్ని తిరస్కరించే వాక్యం ఒకటి 
దివ్యఖుర్‌ఆన్‌ లో ఇలా ఉంది. 


"షరీయత్‌ గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి, తద్వారా 
తుచ్చ ప్రయోజనం పొందో నిమిత్తం ఇది అల్లాహ్‌ తరపు 
నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పే వారికి వినాశనం 
తప్పదు. వారి ఈ స్వహన్త లిఖిత రచన కూడా వారి 
వినాశనానికి దారితీస్తుంది. వారి సంపాదన కూడా వారి 
సర్వనాశనానికి కారణభూతమవుతుంది. 


(దివ్య ఖుర్‌ఆన్‌ - 2 :79) 


ఈ వాక్యంలో స్వహస్తాలతో [గంధం రచించి ఇది దేవుని 
తరపునుండి వచ్చింది అని ప్రజలకు చెపు వారిని గూర్చి లేదా 
దేవుని వాక్యాలలో మార్పు చేసే వారిని గూర్చి చెప్పబడింది. 


ఒకవేళ ఖుర్‌ఆన్‌ ను మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) గారు 
స్వయంగా రచించి దానిని అల్లాహ్‌ కు ఆపాదించి ఉన్నట్లయితే, 
ఈ విషయం ఆయన జీవితంలో ఏదో ఒక సందర్భంలో బయట 
పడేది, అప్పుడు తానే ఒక గొప్ప వంచకుడుగా పిలువబడేవాడు 
మరియు తన [గంథంలో తనను తాను శపించుకుంటూ 
ఉండ పహాడు:: ఇంకా మరి కొందరు ఎమరిటారరకు మఘ హాప్రవక 
ముహమ్మద్‌ (స) గారు అధికారం, హోదా, కీర్తి మరియు 
నాయకత్వం పొందడానికి తాన స్వయంగా గంధం రచించి 
అల్లాహ్‌ కు ఆపాదిస్తున్నారు అని. అయితే అధికారం, కీర్తి హోదా 
మరియు నాయకత్వంలను ఆశించే వ్యక్తి లక్షణాలు ఎలా 
ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి ఖరీదైన 
దుస్తులు ధరిస్తాడు. మంచి ఆహారం తెంటాడు.గొప్ప గొప్ప 
భవనాలు, రాజ గృహాలలో నివసిస్తాడు. మరియు అతనికి రక్షక 
భటులు ఉంటారు. ఇలా ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. మహాప్రవక్త 
ముహమ్మద్‌(స) గారి జీవితం నిరాడంబరతకు అద్భుతమైన 
నమూనా. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌(స) గారు స్వయంగా మెక 
పాలు పిండే వారు. తన దుస్తులు తానే కుట్టుకునె వారు. తన 
చెప్పులను తానే బాగు చెసుకునే వారు. మరియు స్వయంగా ఇంటి 
పనులు చాలా సార్లు చేసేవారు. ఆయన వినయం, విధేయతలకు 
గొప్ప నమూనా. ఆయన నేలపై కూర్చునేవారు. ఆయన ఎటువంటి 
రక్షకభటులు లేకుండానే బజారులో సరుకులు కొనుటకు 
వెళోవారు. ఎవరైనా బీదలు ఆయనను విందుకు ఆహ్వానిస్తే, 


ఆయనకు ఏది వడించబడినా ఆయన వారితో కలిసి సంతోషంగా 
భుజించేవారు. ఇంకా దివ్యఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది. 


"ఈ మనిషి ప్రతి ఒక్కరూ చెపే మాటలు వింటాడు." 
(దివ్య ఖురాన్‌- 9: 61) 


ఒకానొక సమయంలో అరబ్‌ బహుదైవారాధకులు 
నియమించిన ఉత్సా అనే రాయబారి మహా(పవక్త ముహమ్మద్‌(స) 
గారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు “ఒకవేళ నీవు, ప్రవక్త అని 
చెప్పుకోవటం మానివేసి నట్లయితే, మేము అరేబియాలోని 
సంపదనంతా నీ హస్తగతం చేసి, నిన్ను నాయకునిగా ఎన్నుకొని, 
అరేబియాకు చక్రవర్తిని చేస్తాం. అయితే నీవు చేయవలసింది 
ఏమనగా దెవుడు ఒక్కడే అన సందేశం ప్రచారం చేయడం మాని 
వేయాలి”. దానికి ప్రవక్త గారు అప్పుడే అవతరించిన సూరహ్‌ 
హామీమ్‌ అస్‌-సజ్ఞా ను వినిపించడం ద్వారా ఉత్సా యొక్క 
(ప్రతిపాదనను తిరస్కరించారు. ఇలా చాలా సార్లు చేయడం 
జరిగింది. ఒకసారి ఆ బహుదైవారాధకులే ప్రవక్త గారి పినతండడి 
అబూ తాలిబ్‌ గారి వద్దకు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేమనగా 
"ఒకవేళ ప్రవక్త గారు తన సందేశ [ఏచారం మానివేసినట్లయిత, 
తనను అంకే ప్రవక్త గారిని అరేబియా మొత్తంలో ధనవంతుడిగా 
బనొమసాొచపారుదానికి ప్రవక(ను గారు ఇలా జవావీిచ్రారయును 
నా బాబాయీ! ఒకవేళ వారు నా కుడిచేతిలో సూర్యుడిని, 
ఎడమచేతిలో చందుడిని పెట్టినా, ఎప్పటికీ నేను జీవించి 
ఉన్నంతకాలం ఈ సందేశంను ప్రచారం చెస్తూనే ఉంటాను. తాను 
ఆలోచించిన విధంగానే విజయం లభిస్తున్నప్పుడు ఒక వ్యక్తి 
కష్టాలు, త్యాగాల తో కూడిన జీవితం ఎందుకు కొనసాగిస్తాడు? 


మరియు విజయం లభించిన ప్రతి సారీ ఆయన ఇలా అనేవారు 
“అల్లాహ్‌ సహాయం వలననే ఈ పని సాధ్యమైనది, ఇందులో నా 
గొప్పతనం ఏమీ లేదు”. 


మరికొందరు పాశ్చాత్యులు ఒక కొత్త సిద్ధాంతంతో 
ముందుకు వచ్చారు. అదమనగా దైవఠక మంచుగాక, మహా (పవక 
ముహమ్మద్‌(స) గారు 'మైధోమానియా' అనే ఒక మానసిక వ్యాధితో 
బాధ పడుతున్నారు అని. ఈ వ్యాధికి లోనైన వ్యక్తి ఒక అబద్దం 
చెప్పి ఆ అసత్యమునే, సత్యంగా నమ్ముతూ ఉంటాడు. కావున 
వారేమరిటారంను; డెవర:క్ర్ష మించుగాక, మన (పవక ముహమ్మద్‌(స 
గారు అసత్యం పలికి, దానినే సత్యంగా విశ్వసిస్తూ ఉండేవారు. 
సెకాలజిస్ట్‌ లు ఈ రకమైన వ్యాధికి లోనైన వారికి చికిత్స 
చేయుటకు, ఆ సైకియాటిప్ట్‌ వారిని సత్యమైన ప్రశ్నలు 
అడుగుతాడు. ఎందుకంకే ఈ వ్యాధిగస్తులు సత్యంను 
ఎదుర్కోలేరు. ఉదాహరణకు తనకు తాను ఇంగ్లాండ్‌ రాజు గా 
భావిస్తున్న ఒక వ్యక్తిని సైక్రియాటిస్టి పిచివాడని, వెరివాడని 
అతనితో చెప్పడు. అతనితో ఇలా అంటాడు 'సరే నిజంగా నీవు 
రాజువే అయితే, నీ రాణి ఏది?' దానికి జవాబుగా అతను ఇలా 
అంటాడు. ఆమె నా అత్తగారింటికి వెళ్ళింది. మరి నీ మంత్రి గారు 
ఎక్కడ? జవాబుగా ఆ వ్యక్తి ఇలా అంటాడు 'అతను చనిపోయాడు'. 
మరి నీ రక్షకభటులుఎరి? ఇలా అతనిని సత్య ప్రశ్నలు 
అడిగినప్పుడు, చివరికి అతను ఇలా అంటాడు నేను ఇంగ్లాండ్‌ 
రాజు కాదనుకుంటా. ఖుర్‌ఆన్‌ అచ్చంగా ఇదే చేసింది. 


ఖుర్‌ఆన్‌, ప్రజలను సత్య ప్రశ్నలను అడిగి చర్చించింది. 


నిజానికి ప్రవక్త ముహమ్మద్‌(స) గారు Mythomaniac 
కాదు. ఈ ప్రజలే Mythomaniac. ఎందుకనగా వారు ఎమంటారంకే 
మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు అబదమాడారు మరియు (ప్రజలు 
దానిలో విశ్వాసం ఉంచుతున్నారు. ఇలాంటి ప్రజలను ఖుర్‌ఆన్‌ 
సత్య ప్రశ్నలతో చర్చకు ఆహ్వానించింది. ఒకవేళ మీకు సందేహం 
ఉంకే లేక ఖుర్‌ఆన్‌ అబదముగా కల్పించబడినది అని మీరు 
భావిస్తే ఆ పని మీరూ చేయండి. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ [గంథం కాదని 
మీరు భావిస్తే మరి ఎక్కడిది? ఇలా అనేక ప్రశ్నలను సంధించింది. 
దెవం తలిస్తే ఈ ప్రసంగంలో అలాంటి ప్రశ్నలను చూడవచ్చు. 
మరి కొందరు ఒక కొత్త సిద్దాంతంతో ముందుకు వచ్చారు. 
అదేమనగా 'మత వంచన' సిద్దాంతం లేక 'అచేతనావస్త' 
సిద్ధాంతం. దైవం క్షమించు గాక, వీరి ప్రకారం మహాప్రవక్త 
ముహమ్మద్‌(స) గారు అచేతనావస్థకు లోనై తనకు 
తెలియకుండానే ఖుర్‌ఆన్‌ వెలువరిస్తున్నారు అని, మరి కొందరు 
ఆయనను పిచ్చివాడు అన్నారు, దైవం క్షమించు గాక. వారి ఈ 
ఆరోపణను మనం విశేషించి పరిఖీలిదాం. ఈ ఆరోపణ 
చేస్తున్నవారు ఒక విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు 
అదేమనగా ఖుర్‌ఆన్‌ పూర్తిగా ఒకేసారి ఒకే సమయంలో 
అవతరించలేదు. అది 23 సంవత్సరాల దీర్లకాలంలో 
సందర్భానుసారం విడి విడి భాగాలుగా అవతరించింది. వారు 
అంటున్నట్లుగానే ఒకవేళ ఖుర్‌ఆన్‌ ఒక అచేతనావస్టకు గురైన 
మది నుండి లేదా వెరివాడి మది నుండి వెలువడినట్లయితే ఈ 
ఖుర్‌ఆన్‌ అంత స్థిరంగా, పొందికగా, అనుగుణ్యంగా, అవిరుదధంగా 
ఉండేది కాదు. మరియు ప్రతిదీ తన అచేతనావస్థ మది నుండి 
వస్తున్నప్పుడు, ఒక వ్యకి తాను ప్రవక్తనన్న అపోహలో 23 
సంవత్సరాల కాలం పాటు ఉండలేడు. 


వారి ఈ ఆరోపణను అసత్యమని నిరూపించే సత్వ 
వాక్యాలు చాలా దివ్యఖుర్‌ఆన్‌ లో ఉన్నాయి. ఉదాహరణకు, 
(ప్రవక్త(స గారి కాలంలో ఏ ఒక్కరికీ తలియని చార్మితక 
సంఘటనలను ఖుర్‌ఆన్‌ ప్రస్తావించింది. అలాగే చాలా భవిష్య 
విషయాలు తెలియబేయబడినాయి. కొంతకాలం తరువాత అవి 
నిజంగా జరిగినవి. మరియు ఆనాడు తెలియని చాలా విజ్ఞాన శాస్త 
సత్యాలు ఎన్నోఖుర్‌ఆన్‌ లో ఉన్నాయి. అవి ఈనాడు 
(ధువపరచబడినాయి. ఒక అచేతనావపస్తకు గురయిన మది నుండి 
లేక పిచ్చి వాని మది నుండి ఇలాంటి శ్మాస్తపరమైన విషయాలు 
వెలువడడం అనది అసాధ్యం. ఇదో విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా 
తెలియజేస్తుంది. “తమ మితుని పై ఉన్మాద ప్రభావం ఏదీ 
పడలేదు అనే విషయం గురించి వారు ఎప్పుడూ 
ఆలోచించలేదా? అతను హెచ్చరిక చేసేవాడు 
మాతమే.”"(అల్‌ ఆరాఫ్‌ 7: 184). పై విషయాన్ని ఖుర్‌ఆన్‌ 
లోమరొక చోట ఇలా తెలుపబడింది “నీ ప్రభువు దయవల్ల నీవు 
పిచి)వాడు కావు” (అల్‌ ఖలం 68: 2). మరొక చోట “మీ 
సహచరుడు పిచ్చి వాడు కాదు” (అత్‌ తక్వీర్‌ 81: 22). పె చర్చ 
ద్వారా తెలిసిందేఏమనగా వారి ఆరోపణ అనత్యమైనది. 


ఇక రెండవ [పాథమిక అభిపాయం ఎమనగా 
మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు ఈ ఖుర్‌ఆన్‌ ను ఇతర మత 
గంథాల నుండి చూచి వ్రాసారు అని, లేక ఇతర మానవ 
వనరుల నుండి పొందారు అని. వారి ఈ సిద్దాంతంను 
అసత్యం అని నిరూపించుటకు ఒక చార్మితక సత్యం చాలు. 
ఉఅడామనగామన పయ 1వవక యఘుహమాగ్‌(ను గారు 
నిరక్షరాసులు.ఈ విషయం ఆనాటి మక్కా 


బహుద్రైవారాధకులకు బాగా తెలుసు. ఈ విషయాన్నోఖుర్‌ఆన్‌ 
ఇలా స్పష్ట పరిచింది (ప్రవక్తా! నీవు ఇంతకు పూర్వం 
ఏ గ్రంథాన్ని చదివే వాడవు కావు. నీ చేతితో 
(వాసేవాడవూ కావు. ఒకవేళ అలా జరిగి 
ఉంళకే,అసత్యవాదులు అనుమానానికి లోనే 
ఉండేవారు. (అల్‌ అన్కబూత్‌ 29: 48). 


ఏజలు, ఖుర్‌ఆన్‌ మూలం గురించి అనుమానానికి 
లోనవుతారు అన్న విషయం అల్లాహ్‌ కు తెలుసు. అందుకే 
ఆయన తన చిట్ట చివరి సందేశహరునిగా చదవడం, 
రాయడం రాని నిరక్షరాస్యుడైన ముహమ్మద్‌(సును 
ఎన్నుకున్నాడు. ఒకవేళ ప్రవక్త గారు అక్షరాసి 
అయినట్లయితే, ఈ అసత్వ్యవాదులకు, వదరుబోతులకు, 
ముతుపూ ది మలకు మరయు ఏమరృకులకు,:మవో1పవక్‌ 
ముహమ్మద్‌(స) గారు ఖుర్‌ఆన్‌ ను ఏదో ఒక చోట నుండి 
చూసి వ్రాసి దానికి కొత్త రూపం ఇచ్చారు అని చెప్పే 
అవకాశం లభించేది. అల్లా క్షమించు గాక. వారి ఈ ఆరోపణ 
కూడా తెరస్కరించబడింది. భూమ్యూకాశాల (ప్రభువు 
అవతరింపజేసినది ఖుర్‌ఆన్‌ ఉపన్యాసం కు ప్రారంభంలో 
సోదరుడు అ(షఫ్‌ ముహమ్మద్‌ ఖుర్‌ఆన్లోని ౩2 వ అధ్యాయం 
'అస్‌ సజ్ఞాహ్‌'లోని 1 నుండి ౩ వాక్యాలు పఠించాడు దాని 
అనువాదం “అలీఫ్‌ లామ్‌ మీమ్‌. నిస్సందేహంగా ఈ 
గంథం సకలలోకాల ప్రభువు తరపునుండి 
అవతరించింది. దీనిని స్వయంగా ఈ వ్యక్తియే 
కల్పించాడని వారు అంటున్నారా? కాదు, ఇది నీ 
(ప్రభువు తరఫపునుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం 
హహచ్చరించేవారెవరూ రాని జాతికి నీవు హెచ్చరిక 


చేసేందుకు, బహుశా వారు మారదర్శకత్వం 
పొందుతారేమో అని”. 


మానవ రచనలైన కథల పుస్తకాల పద్దతులను పోలిన 
ఇతర మత [గంథాల లాంటిది కాదు ఈ గంధం. 
సాధారణంగా కథల పుస్తకాలు ఎలా మొదలవుతాయి? 
అనగనగా ఒక రోజు... ఒక నక్క మరియు [దాక్ష, తోడేలు 
మరియు గొరె పిల్ల ఇలా మొదలవుతాయి. ఇదేవిధంగా ఇతర 
(గంధాలు చదివినట్లయితే, వాటిలో కూడా 'మొదట 
దేవుడున్నాడు, ఆయన భూమ్యాకాశాలను సృష్టించాడు. 
మొదల్లో వాక్యము ఉండేది.' అని ఉంది. మానవ రచనా 
పద్దతి ని పోలిన ఇతర మత [గంధాల వలె, ఖుర్‌ఆన్‌ 
పారంభంలో అలాంటి మానవ రచనా పద్దతులేమీ లేవు. 
ఇతర [గంధాలు ఒక ప్రత్యేక వ్యక్తి గూర్చి, అతని కుటుంబం 
గురించి మరియు అతని సంతానం గూర్చి ఒక క్రమంలో 
అధ్యాయం 1, అధ్యాయం 2, అలా [శ్రేణిలో ప్రస్తావిస్తాయి. 
ఖుర్‌ఆన్‌ కూడా [పజల గూర్చి, వారి కుటుంబం, వారి 
సంతానం గూర్చి చర్చిస్తుంది. కానీ మానవుల చే 
రచించబడిన కథల పుస్తకాల పద్దతులను పోలిన క్రమంలో 
మా(తం కాదు. 


(ప్రజలు ఖుర్‌ఆన్‌ ను మానవ రచిత గ్రంధంగా 
నిరూపించలేక, దానిని మోసం అంటున్నారు. 


ముర్‌ఆన్‌ తనదైన ఒక ఎకైక శెలిని కలిగి ఉంది. అది ఒక 
ఎకైక ప్రత్యేక గంధం. ఈ ప్రజలు ఖుర్‌ఆన్‌ ను మానవ రచిత 
గంథం అని నిరూపించలేక చివరగా దానిని 'వంచన' అని 


అంటున్నారు. వారు అలా అని దానిని విశ్వసించటానికి వారి 
వద కనీసం ఒక్క ఆధారం గాని లేక కారణం గాని లేదు. 
మరియు వారు ఖుర్‌ఆన్‌ లో వంచన పరమైన ఒక్క వాక్యం 
కూడా చూపించలేకపోయారు. అలా అని వారు తమను 
తాము మూర్తులుగా చేసుకొని దానికే అంటుకొని 
ఉంటున్నారు. ఉదాహరణకు, ఒకవేళ నేను ఒక ప్రత్యేక వ్యక్తిని 
ఎటువంటి కారణం లేకుండానే నా శత్రువుగా భావిస్తే, ఆ వ్యక్తి 
నాకు ఎదురు పడిన క్షణంలో నా అపోహ కారణంగా నేను 
అతనితో శతువులా ప్రవర్తిస్తాను. ప్రతిచర్యగా అతను కూడా 
నాతో నా శతువులా ప్రవర్తిస్తాడు. అప్పుడు నేను నా మొదటి 
అభిపాయం సరి అయినదిగా సంతృప్తి చెందుతాను. ఒకవేళ 
నేను తప్పుడు భావన ఎర్పరుచుకోనటయితే, ఆ వ్యక్తి కూడా 
నాతో నా శతువులా ప్రవర్తించి ఉండేవాడు కాదు. కావున 
(ప్రజలు ఎటువంటి ఆధారం లేకుండానే కొన్ని విషయాలను 
నమ్మి, తమను తాము మూర్తులుగా మారుకొని, దానికే 
అంటిపెట్టుకొని ఉంటున్నారు. 


ఖుర్‌ఆన్‌, చర్చను మరియు తార్కిక ఆలోచన ను 
(ప్రోత్సహిస్తుంది 


ముర్‌ఆన్‌ అవతరణ, తర్కానికి సమాంతరంగా ఉంటుంది. 
కొందరేమంటారంకే, పవిత గంధాలు తార్కిక ఆలోచనకు 
అనుమతించవు. ఒకవేళ అవి తార్కిక ఆలోచనకు, చర్చకు 
అనుమతించకపోతే వాటిలో మనం ఏవి సత్యమైనవో, ఏవి 
అసత్యమైనదో ఎలా తెలుసుకోగలం? యదార్గమేమిటంకే, 
ఖుర్‌ఆన్‌ హేతుబద్ద ఆలోచనను మరియు చర్చను కూడా 


పోత)హిస్తుంది. చాలామంది ముస్తింలు ఏమంటారంకే నీవు 
మతపరమైన చర, డైలాగులను చేయవద్దు. అటువంటి వారు 
చాలా పారబడుతున్నారు. ఎందుకనగా ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది... 
ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వెపునకు ఆహ్వానించు, వివేకంతో 
చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమెన రీతిలో 
వాదించు. (అన్‌ నహ్ల్‌ 16:125). దివ్య ఖుర్‌ఆన్‌ లో అరబీ 
పదాలైన “ఖాలూ అంకే వారు అంటారు”, “ఖుల్‌ అంకే వారితో 
అనండి" అన పదాలు ఒక్కొక్కటి 332 సార్లు ప్రస్తావించబడినాయి. 
దీనిద్వారా తెలిసేదేమిటంకేే దివ్యఖుర్‌ఆన్‌ చర్చను 
పోత)హిస్తుంది. 


విజ్ఞాన శా|స్తంలో ఒక సిద్దాంతం కలదు. దాని పేరు 
“ప్రత్యామ్నాయం వ్యవస్థితం'". దివ్య ఖుర్‌ఆన్‌ ఏమంటుందంకే ఈ 
గంథం ఖుర్‌ఆన్‌ సర్వోత్తముడు అయిన దేవుని తరపునుండి 
అవతరించింది. అలా కానిచో, మరి ఎమిటది? మీరు మరొక 
(ప్రత్యామ్నాయం ఇవ్వండి. అది ఎవరి తరపు నుండి వచ్చిందో 
మీరు చెప్పుండి, కొందరు ఏమంటారలకు; పవక ముహమ్మద్‌(స) 
గారు రచించారని. వారి ఈ ఆరోపణ అసత్యమని 
నిరూపించబడింది. దైవం క్షమించు గాక, ప్రాపంచిక లాభాల కోసం 
ఆయన అబద్ధం ఆడుతున్నారని మరికొందరు అంటారు. వారి 
ఆరోపణ కూడా అసత్యమని నిరూపించబడింది. ఇంకా వారు ఏ ఏ 
ఆరోపణలు చేస్తారో వాటన్నింటినీ ముందుంచి పరిశీలించండి. 
అవన్నీ అసత్యాలే. ఖుర్‌ఆన్‌ ఏమంటుందంకేు, ఈ [గంధం అల్లా 
తరపు నుండి. ఇది సర్వశకిమంతుడైన దేవుని తరపు నుండి 
అవతరించింది. అలా కానిచో మరి ఎవరి తరపు నుండి? 


దివ్యఖుర్‌ఆన్‌ లోని 45 వ అధ్యాయమైన 'అల్‌ 
జాసియహ్‌'లో1 మరియు 2 వాక్యాలలో ఇలా ఉంది. 


హా. మీమ్‌. ఈ గంథం శకిమంతుడూ, వివేకవంతుడు అయిన 
అల్లాహ్‌ తరఫునుండి అవతరించింది. ఇదే విషయాన్నిఖురాన్‌ 
చాలా చోట్ల తెలియజేసింది. వివరాలకు కింది అధ్యాయాలలోని 
ఆయతులను చూడవచ్చు.6 :19,92; 12: 1-2; 20:113; 27:6; 32:1-3; 
36:1-3; 39:1; 45:45; 55:1-2; 56:7 7,80; 76:23. 

ఖుర్‌ఆన్‌ లో అనేక చోట్ల ఇలా ఉంది “ఈ [గంథం 

సర్వశకిమంతుడైన దేవుని తరపునుండి అవతరించింది. అలా 
కానిచో మరి ఏమిటది?” శా|స్త సాంకేతిక సమాజం వద్ద ఒక ప్రత్యేక 
పద్దతి ఉంది. వారేమంటారంకే, ఎవరైనా ఒక కొత సిద్దాంతంను 
కనుగొంశే, దానిని పరిశీలించడానికి మావద సమయం లేదు. 
దానికి కారణం, వారేమంటారంకే, ఒకవేళ నీవు ఒక కొత్త 
సిదాంతంను కనుగొంకే, దానిని అసత్యమని నిరూపించుటకు 
నీవు ఒక మారం లేక పరీక్ష పాందనంతవరకు, దానిని మా వద్దకు 
తీసుకురా మాకు. మాకు నీతో వృధా చేసేంత సమయం లేదు. 
దీనినే “అసత్య నిరూపణా పరీక్ష” అంటారు. ఈ కారణంగానే ఈ 
శతాబీ [ప్రారంభంలో ఆల్పుర్స్‌ ఐన్సీన్‌ విశ్వం పనిచేసే తీరుపై ఒక 
సిద్దాంతమును ప్రతిపాదిస్తూ, తన సిద్దాంతం తప్పు అని భావిస్తే 
దానిని అసత్యమని నిరూపంచుటకు ౩ అసత్య నిరూపణా 
పరీక్షలు ఇచ్చాడు.శ్యాస్తవేత్తలు దానిని ఆరు సంవత్సరాలపాటు 
పరీక్షించి ఐన్స్టీన్‌ సిద్దాంతం సరి అయినది అని ఒప్పుకున్నారు. 
దానర్గం ఆయన గొప్పు వ్యక్తి అని కాదు. దానర్తం ఆయన 
సిద్దాంతంను వినవచ్చు. 


ఇలాంటి అసత్య నిరూపణా పరీక్షలు ఖుర్‌ఆన్‌ 
లోచాలా ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఎవరితోనైనా మత 
విషయాలపై చర్చిస్తున్నప్పుడు, మీరు అతనితో “మీ మతం ను 
నిరూపించే మార్గమేదైనా ఉందా" అని అడగవచ్చు. నన్ను 
నమ్మండి, నా అనుభవంలో ఏనాడూ “తన మతంను అసత్యం 
అని నిరూపించుటకు మారం కల వ్యక్తిని” నేను చూడలేదు. 
ఖుర్‌ఆన్‌ లోఅసత్య నిరూపణా పరీక్షలు చాలా ఉన్నాయి. వాటిలో 
కొన్ని గత కాలానికి చెందినవి, మరికొన్ని అన్ని కాలాలకు 
వర్తించవి. ఉదాహరణకు, మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారికి అబూ 
అహబ్‌ అనే ఒక బాబాయి ఉండేవాడు. అతడు ప్రవక్త(స) గారికి 
తీవ వ్యతిరేకి. ప్రవక్త(స) గారు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడిన ప్రతిసారీ, 
అతడు (ప్రవక్త గారిని వెంబడిస్తూ ఉండి, ప్రవక్త గారు వెళ్ళిన 
తరువాత, అతడు ఆ కొత్త వ్యక్తిని కలిసి ప్రవక్త గారు ఏమి చెప్పారు? 
ఇది పగలు, ఇది రాతి, ఇది తెలుపు, ఇది నలుపు అని అనేనా? 
అని చెప్పేవాడు. అతడు పూర్తిగా ప్రవక్త గారు బోధించిన దానికి 
వ్యతిరేకంగా మాట్లాడేవాడు. దివ్యఖుర్‌ఆన్‌ లో ఒక పూర్తి 
అధా$యం(111వ) అబూ లహబ గురించి అవతరించింది. దాని 
(ప్రకారం అబూ లహబ్‌ మరియు అతని భార్య నరకంలో పడి 
నశిస్తారు. ఈ అధ్యాయం పరోక్షంగా చెప్పేదేమిటంకే వీరిద్దరూ 
తుది శ్వాశ వరకూ ఇస్లాం స్వీకరించరు. వారు ఎప్పటికీ 
ముస్తింలుగా మారరు. ఈ అధ్యాయము అబూ లహబ్‌ మరణానికి 
10 సంవత్సరాల ముందు అవతరించింది. 


ఆ దీర్గ కాలంలో, ఇస్లాంకు బద్ద విరోధులు మరియు 
అబూ లహబ్‌ స్నేహితులలో చాలామంది ఇస్లాం స్వీకరించారు, 


కానీ అతను మాత్రం స్వీకరించలేదు. అతడు ఎల్లప్పుడూ ప్రవక్త 
గారికి వ్యతిరేకంగా అబద్రమాడుతున్న కారణంగా దివ్య ఖుర్‌ఆన్‌ 
ను అనత్యం అని నిరూపించుటకు అతను కేవలం నోటితో “నేను 
ముస్తిమునయ్యాను"* అని చెప్పి ఉండాల్సింది. అతను 
ముసింలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, కేవలం నోటితో 
నేను ముసిం అయ్యాను అని అంకే చాలు అప్పుడు ఖుర్‌ఆన్‌ 
అసత్యం అని నిరూపించబడి ఉండేది. ఇది అతనికి చాలా 
తేలికైన పని. అతడు ఇదివరకే అబదమాడి ఉన్నందున, మరొక 
అదనపు అబద్దం చెప్పాల్సి వచ్చేది. పవక్త(స) అతనితో ఇలా 
చెబుతూ ఉండేవారు “నీవు నన్ను నీ శతువు గా భావిస్తున్నావుగా, 
సరే అయితే ఇలా వచ్చి నేను ముస్లిం అయ్యాను అని అను, 
అప్పుడు నేను అసత్యవాదిగా నిరూపించబడతాను*. అతనికి ఇది 
చాలా సులభం కానీ అతడు చెప్పలేదు. దీని ద్వారా తెలిసేది 
ఏమిటంకే ఏ వ్యక్తీ తన (గ్రంథంలో ఇలాంటి ప్రకటన చేయలేడు. 
కావున ఈ (గంధం, దైవ గంథమే కావాలి. 


ఇలాంటిదే మరొక ఉదాహరణ బఖర 
అధ్యాయంలోబకర అధ్యాయంలో 94,95 వాక్యాలలో ఇలా 
చెప్పబడింది. “వారిని ఇలా అడుగు: ఒకవేళ అల్లాహ్‌ వద్ద, 
పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు 
మాత్రమే ప్రత్వేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో 
సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు 
ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్నినమ్ము. 
ఎందుకంళే, వారి స్వహస్తాలతో సంపాదించి అక్కడకు 
పంపిన దాని కారణంగా.” 


యూదులు, అల్లాహ్‌ యొక్క పరలోక నివాసం 
అంకే స్వరం కేవలం యూదుల కొరకే, మరెవ్వరికోనమూ కాదు 
అని అన్నప్పుడు యూదులు మరియు ముస్లింల మధ్య జరిగిన 
ముఖాముఖి సంభాషణా సందర్భంలో ఈ వాక్యాలు 
అవతరించాయి. ఈ వాక్యాల ద్వారా తెలిసేది ఎమిటంళే, ఒకవేళ 
స్వరం కేవలం యూదుల కొరకే అయితే, వారు మరణాన్ని 
స్వాగతించాలి, దాన్ని కోరుకోవాలి. ఆ సమయంలో ఎవరైనా ఒక 
యూద వ్యక్తి ముందుకు వచ్చి “నేను మరణాన్ని 
కోరుకుంటున్నాను” అని చెప్పి ఉంకే సరిపోయేది. అతను 
నిజంగా చనిపోవలసిన అవసరం లేదు, దానికై [ప్రయత్నం కూడా 
చేయాల్సిన పనిలేదు. కేవలం మరణాన్ని కోరుకుని, నోటితో 
(ప్రకటిస్తే సరిపోయేది. అప్పుడు ఖుర్‌ఆన్‌ అసత్వంగా 
నిరూపించబడి ఉండేది. ఈ పని వారికి చాలా సులభం. కానీ ఏ 
యూద వ్యక్తీ అలా కోరుకోలేదు. ఇది గతానికి సంబంధించిన ఒక 
అసత్య నిరూపణా పరీక్ష. 


మీరు నాతో ఇలా అనవచ్చు ఈ పరీక్షలన్నీ గత 
కాలానికి సంబంధించినవి కదా! ఈ రోజు మేము ఖుర్‌ఆన్‌ 
అసత్యమని ఎలా నిరూపించగలం? ఒకవేళ మీరు దానిని 
అసత్యమని నిరూపించదలి స్తే, ఖుర్‌ఆన్‌ లో అన్ని కాలాలకు 
అంకే ఆనాటికి, ఈనాటికీ ఏనాటికీ వర్తించే పరీక్షలు కలవు అని 
తెలుసుకోండి. చాలామంది ఖుర్‌ఆన్‌ ను అసత్యమని 
అంటుంటారు. అటువంటి వారితో ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది. 


“ఇలా అను! ఒకవేళ మానవులూ,జిన్నాతులూ అందరూ 
కలిసిఈ ఖుర్‌ఆన్‌ వంటి దానిని దేనినైనా తీసుకువచ్చే 


(ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు, వారందరూ 
ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పటికీ”. (బనీ ఇస్రాయీల్‌ 
17:88) అలాంటి వారికి ఇది ఒక ఛాలెంజ్‌. ఖుర్‌ఆన్‌ ను 
భూమండలంపై అరబీలో ఒక మంచి సాహిత్యంగా ముసింలు 
మరియు ముస్లిమేతర సోదరులు ఒప్పుకున్నారు. ఖుర్‌ఆన్‌ లోని 
అరబీ భాష చాలా స్పష్టమైన, అర్థవంతమైన, మేధోపరమైన, 
సంక్షిప్త్రమైన మరియు అద్బుతమైన భాష. ఇది ఏ ఒక్కరినీ 
సత్యమార్గం నుండి తప్పించదు. ఈ [గంధం పద్య కావ్యం వలె 
ఉన్నప్పటికీ, ఇది ఇతర పద్య, గద్య శా[స్తాల వలె గాక, సాహిత్య 
రంగంలో ఉన్నత డేణికి చెందినది. ఖుర్‌ఆన్‌ గంధంలోని ఓకే 
వాక్యము ఒక సామాన్య వ్యక్తిని మరియు మేధావిని (ప్రభావితం 
చేయగలదు. ఇదొక అద్బుతమైన [గంధం. అదే ఛాలెంజ్‌ (పరీక్ష), 
అధ్యాయము నెంబర్‌ 52 లో 34వ వాక్యంలో కూడా 
తెలియజేయబడింది. ఆ తర్వాత మహోన్నతుడైన దైవం, ప్రజల 
కొరకు ఆ పరీక్షను కొంత సులభతరం చేశాడు. ఖుర్‌ఆన్‌ ఇలా 
అంటుంది. 


“ప్రవక్తయే స్వయంగా ఈ [గంథాన్ని కల్పించాడని 
వారంటున్నారా? ఇలా అను: “సరే విషయం గనక ఇదో 
అయితే ఇటువంటి కల్పించబడిన 10 సూరాలను మీరు 
రచించి తీసుకురండి. అల్లాహ్‌ ను తప్పు, ఎవరినైనా సరే 
సహాయం కొరకు పిలవ గలిగితే పిలుచుకోండి. మీరే గనక 
సత్యవంతులే అయితే". (సూరే హూద్‌ 11:13). 


అల్లాహ్‌ ఈ పరీక్షను వారి కొరకు ఇంకా సులభం చేశాడు. 
ఆయన ఇలా అంటున్నాడు... “ప్రవక్తయే దీనిని స్వయంగా 


రచించాడని ఈ ప్రజలు అంటున్నారా ఏమిటి? ఇలా అను: 
“మీరు గనక మీ ఆరోపణలో సత్యవంతులే అయితే 
ఇటువంటి సూరా ఒక దానిని రచించి తీసుకురండి. ఒక్క 
అల్లాహ్‌ ను వదిలి ఎవరెవరిని పిలవ గలరో సహాయం కొరకు 
పిలవండి”. (సూరహ్‌ యూనుస్‌ 10:38). 


అల్లాహ్‌ ఈ పరీక్షను ఇంకా సులభతరం చేశాడు. దివ్యఖుర్‌ఆన్‌ లో 
అత్యంత సులభమైన అసత్య నిరూపణా పరీక్ష ఇది. ఆయన ఇలా 
అంటున్నాడు. 


“మేము మాదాసునిపె అవతరింపజేసిన గంథం గురించి, 
అది మా గంథం అవునో కాదో అని మీకు సందేహం 
ఉన్నట్లయితే దాని వంటి ఒక సూరాలో కొంత భాగమైనా 
రచించి తీసుకు రండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. 
మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కానీ 
మీరు అలా చేయకపోతే, నిశ్చయంగా ఎన్నటికీ చెయ్యలేరు. 
భయపడండి, మానవులు, రాళ్లు ఇంధనం కాగల అగ్నికి. అది 
సత్య తిరస్కారుల కొరకు తయారు చెయ్యబడింది”. (అల్‌ 
బఖర 2:23-24). 


ముర్‌ఆన్‌, మొదటగా దానిలాంటి ఒక పూర్తి [గంథం 
రచించమని చాలెంజ్‌ చేసింది. ఆ తర్వాత దానిని కొద్దిగా 
సులభతరం చేస్తూ ఖుర్‌ఆన్‌ లాంటి 10 సూరాలను రచించమని 
లేదా కనీసం ఒక్క సూరానైనా రచించమని చెప్పింది. ఈ 
ఛాలెంజ్ను ఇంకా చాలా సులభం చేస్తూ 'సూరాలోని కొంత 
భాగమైనా' రచించమని చెప్పింది. ఇక్కడ ఖుర్‌ఆన్‌ “మిమ్‌ మిస్‌ 
లిహీ” అంటోంది దాని అర్దం కొంత భాగమైనా సరే. ఈ 
(ప్రయత్నంలో ముసిమేతర అరబ్బులు చాలా ఘోరంగా 


విఫలమయ్యారు. ఖుర్‌ఆన్‌ అవతరణా కాలంలో అరబీ భాష 
ఉన్నత శిఖరాల మై ఉంది. చాలా మంది అరబ్‌ విగహారాధకులు 
(ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. వారి రచనలలో కొన్ని 
నేటికి కూడా చార్మితక గంథాలలో సురక్షితంగా ఉన్నాయి. అవి 
స్వయంగా వారికి కూడా నవ్వును కలిగిస్తున్నాయి. ఈ చాలెంజ్‌ 14 
వందల సంవత్సరాల పూర్వం నాటిదై నప్పటికీ, ఈనాటి వారికి 
కూడా వర్తిస్తుంది. 


(ప్రస్తుతం ప్రపంచంలో 14 మిలియన కంశే 
ఎక్కువ [కైస్తవ అరబ్బులు కలరు. వారి మాతృభాష అరబీ. ఈ 
చాలెంజ్‌ వారికి కూడా ఉద్దేశించబడింది. ఒకవేళ వారు ఖుర్‌ఆన్‌ 
ను అసత్యం అని నిరూపించదలిస్తే, వారు చేయాల్సిందేమనగా 
ఖుర్‌ఆన్‌ లోని ఒక సూరాలాంటి దానిలో కొంత భాగమైనా రచించి 
తీసుకురావాలి. ఖుర్‌ఆన్‌ లోని కొన్ని అధ్యాయాలను 
పరిశీలించినట్లయితే వాటిలో చాలా తక్కువ పదాలు మాత్రమే 
ఉన్నాయి. కానీ అలాంటి వాటిని ఇంతవరకూ ఏ ఒక్కరూ రచించ 
లేకపోయారు. ఇనాఅల్లాహ్‌ భవిష్యత్తులో కూడా ఎవరూ 
రచించలేరు. 


నాతో మీరు అనవచ్చు మా యొక్క మాతృభాష 
అరబీ కాదు. కావున ఈ ఛాలెంజ్నా మేము ఎలా స్వీకరించగలం? 
ప్రతి ఒక్కరికీ నేను విన్నవించుకొనునది ఏమనగా, ఖుర్‌ఆన్‌ 
లోఅరబేతరుల కొరకు కూడా ఒక పరీక్ష కలదు. అరబీ తెలియని 
(ప్రజలు ఒకవేళ ఖుర్‌ఆన్‌ ను అసత్యము అని నిరూపించదలిస్తే 
వారు తమ శాయశక్తులా కృషి చేయవచ్చు. నేను నా ఉపన్యాసంను 


దివ్యఖుర్‌ఆన్‌ లోని నాలుగవ అధ్యాయం సూరహ్‌ నిసా లోని 82వ 
వాక్యం పఠిస్తూ ప్రారంభించాను. ఆ వాక్యం లో ఇలా ఉంది. 


“ఈ ప్రజలు ఖుర్‌ఆన్‌ ను గురించి ఆలోచన చెయ్యరా? ఇది 
అల్లాహ్‌ తరపు నుండి కాక వేరొకరి తరపు నుండి వచ్చి 
ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్దాలైన 
విషయాలు ఉండేవి”. (దివ్వ ఖుర్‌ఆన్‌ 4:82) 


ఖుర్‌ఆన్‌ చెప్పేదేమిటంకే, ఒకవేళ నీవు ఖుర్‌ఆన్‌ ను అసత్యం 
అని నిరూపించదలిస్తే, ఇందులో ఒక్క విరుద విషయాన్ని గానీ, 
ఒక్క దోషమును గాని చూపించు. ఇది మీకు చాలా సులభం. 


వందలాది మంది ఖుర్‌ఆన్‌ లో తప్పులు, విరుధ 
విషయాలు చూపించారన్న విషయం నాకూ తెలుసు. కానీ, నన్ను 
నమ్మండి, అవన్నీ ప్రజలను మోసగించుటకు నూటికి నూరుశాతం 
సందర్భానికి విరుద్ధంగా సేకరించబడినవి లేక అసత్య ప్రకటనలు 
మరియు తప్పుగా అనువాదం చేయబడినవి. కావున ఇంతవరకు ఏ 
ఒక్కరూ ఖుర్‌ఆన్‌ లో ఒక్క విరుద్దతను గాని లేక పారపాటునుగానీ 
కనుగొనలేకపోయారు. 


ఖుర్‌ఆన్‌ లో ఒక దోషం కనుగొని దానిని ఏ ఒక్కరూ 
నిరూపించలేరు 


ఒక ధార్మిక వేతకు ఇస్లామీయ జ్ఞానంలో మంచి 
పట్టు ఉంకే, విజ్ఞాన శాస్త జ్ఞానంలో పట్టు 
ఉండకపోవచ్చు మరికొందరికి రెండింటిలోనూ మంచి పట్టు 
ఉంటుంది. ఇప్పుడు మీరు ఖుర్‌ఆన్‌ లోని సైంటిఫిక్‌ తప్పును 
తీసుకొని కేవలం ఇస్లామీయ జ్ఞానం లో పట్టున్న మౌలానా దగరికి 


వెళితే, ఒకవేళ అతను సందేహ నివృత్తి చేయలేకపోతే, దానర్తం 
ముర్‌ఆన్‌ దైవ గంధం కాదని కాదు. ఎందుకనగా ఖుర్‌ఆన్‌ ఇలా 
అంటోంది. 


“మీకు తెలియకపోతే, జ్ఞానం కల వారిని అడగండి”. (అల్‌ 
ఫుర్‌ కాన్‌ 25:59). 


సైన్సు గూర్చి తెలియజేసే ఖుర్‌ఆన్‌ ఆ యతులను గూర్చి 
తెలుసుకోవాలంకే, ఒక సైంటిస్తును అడగండి, అతను సందేహ 
నివృతి చేయగలడు. అదేవిధంగా శోతలలో ఎవరైనా ఖుర్‌ఆన్‌ 
యొక్క అరబీ గామర్లో తప్పు కనుగొంకే అతను గామర్లో నైపుణ్యం 
గల వ్యక్తిని అడగాలి. నేను ఎక్సర్‌ ను కాదు కేవలం నేనొక 
విద్యార్దిని. అల్లందులిల్లాహ్‌, నేను సందేహ నివృత్తి చేయగలను. 
ఒకవేళ నేను సందోహ నివృత్తి చేయలేకపోతే దానర్హం ఖుర్‌ఆన్‌ లో 
దోషం ఉంది అని కాదు.ఎక్సుర్స్‌ ఆ సందేహం నివృత్తి 
చేయగలరు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఖుర్‌ఆన్‌ లో ఎటువంటి 
దోషమూ కనుగొనలేకపోయారు,ఇన్లా అల్లాహ్‌ భవిష్యత్తులో కూడా 
ఎవరూ కనుగొనలేరు. 


ఈ విధంగా తార్కికంగా విశేషించిన తర్వాత 
దేవున్ని విశ్వసించే ఎ మానవుడు కూడా ఖుర్‌ఆన్‌ దైవ [గంధం 
కాదు అని చెప్పలేడు. దెవుడిని విశ్వసించని వారు ఇది ఒక 
(ప్రత్యేకమైన విలక్షణమైన [గంథం అంటారు. కానీ దేవుడిని 
విశ్వసించే ముసిమేతరులు ఈ వివరణలు విన్న తర్వాత ఖుర్‌ఆన్‌ 
దైవ గంధం అని ఒప్పుకుంటారు. 


ఇక మిగిలనది.మూడవ | పాథమిక ఖావన 
అదేమనగా ఈ [గంథం దైవం అవతరింపబేసినది. ఇది 


సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ అవతరింపజేసినది. ఇక దేవుడు లేడు 
అని చెప్పే నాస్తికుల విషయానికి వస్తే, మొదటగా నేను వారిని 
అభినందించాలి అనుకుంటున్నాను. నా యొక్క ప్రత్యేక 
అభినందనలు వారికి తెలియజేస్తున్నాను. ఎందుకనగా! వారు 
తమ బుద్దిని ఉపయోగిస్తున్నారు. వారు తమ తార్కిక 
ఆలోచనాశక్తిని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో చాలా మంది 
(ప్రజలు దేవుడిని గుడిగావిశ్వసిస్తున్నారు. ఒకతన్నుకైస్తవుడు 
ఎందుకనగా అతని తండి [కైనవుడు కాబట్టి, ఒకతను హిందువు 
ఎందుకనగా అతని తండి హిందువు కాబట్టి, అలాగే ఒకతను 
ముస్లిం ఎందుకనగా అతని తండి ముసిం కాబట్టి. వారు గుడిగా 
విశ్వసిస్తున్నారు. 


నాస్తికులు కనీసం 'లా ఇలాహ” అంకే “దేవుడు లేడు' అని 
ఒపుఎకున్నారు 


ఈ నాస్తికులు మత సంబంధమైన కుటుంబములో 
జన్మించినప్పుటికీ, తమ చుట్టూ ఉన్న ప్రజలు మానవ లక్షణాలు 
గల వాటిని దెవుళ్ళుగా ఆరాధించడం చూసి, అవి దేవుళ్లు ఎలా 
అయ్యాయి అని వీరు ఆలోచిస్తున్నారు. అందుకే వారు తమను 
తాము ఇలా [పశ్నించుకుంటున్నారు “ఇలాంటి దైవాలను 
మనమెలా విశ్వసించగలం'. కావున వారు 'దెవుడు లేడు' అని 
అంటున్నారు. మరియు అటువంటి దైవ భావనను 
తిరస్కరిస్తున్నారు. జాకీర్‌, నీవు నాస్తికులను అభినందిస్తావెందుకు 
అని కొందరు ముసింలు నన్ను అడుగుతారు. నేను నాస్తికులను 
అభినందిస్తాను ఎందుకనగా వారు ఇస్తాం యొక్కకలిమాలోని 
మొదటి భాగం'లా ఇలాహ' -'దెవుడు ఎవరూ లేడు'ను 


అంగీకరించారు. ఇక మిగిలిన భాగం 'ఇల్లాల్లాహ్‌' అనగా 'ఒక్క 
అల్లాహ్‌' తప్ప అనే భాగాన్ని ఇనా అల్లాహ్‌ అది మనం 
ఒప్పించగలము. వారు షహాదత్‌ (సాక్ష్యం) యుక్క మొదటి భాగం 
“లా ఇలాహ” 'దెవుడు ఎవరూ లేడు'ను ఒప్పుకున్నారు. మరియు 
మానవ లక్షణాలు గల దేవుళ్లను విశ్వసించరు. కావున వారికి 
నిజమైన మరియు ఎకెక దెవుడన అలాహ్‌ నుగూర్చ్ళొ 
తెలియజేయాలిన బాధ్యత మనమై ఉంది. 


“నేను దేవుడిని విశ్వసించను' అని నాస్తికుడు 
నాతో అన్నప్పుడు నేను అతడిని ఒక ప్రశ్న అడుగుతాను- 'దేవునికి 
నిర్వచనం ఏమిటి? మీ అభ్నిపాయంలో దేవుడు అంశే ఏమిటి? 
ఎందుకో తెలుసా? ఒకవేళ నేను ఇది పెన్నుఅని అంకే, ఇది 
పెన్ను కాదు అని మీరు అనడానికి, మీకు పెన్నుయొక్క అర్థం 
తెలిసి ఉండాలి. మీకు పెన్నుయొక్క నిర్వచనం తెలిసి ఉండడం 
తప్పనిసరి. ఇదేవిధంగా నాస్తికుడు దేవుడు లేడు 
అంటున్నాడంకే, అతనికి దేవుడంకే అర్తం ఏమిటో తెలిసి 
ఉండటం తప్పునిసరి. ఆ నాస్తికుడు ఇలా అంటాడు “నా 
పరిసరాలలో ఉన్న ప్రజలు ఆరాధించే దేవుళ్ళు, వారే స్వయంగా 
సృష్టించుకున్నవి మరియు అవి మానవ లక్షణాలను కలిగి 
ఉన్నాయి. కావున నెను అలాంటి దెవుళను విశ్వసించను, 
ఎందుకనగా ఆ (ప్రజలు తప్పుడు దైవ భావనను కలిగి ఉన్నారు”. 
నీవు ఒక తప్పుడు దైవ భావన తిరస్కరించిన విధంగానే, ఒక 
ముస్తింగా నేను కూడా అలాంటి తప్పుడు దైవ భావనను 
తెరస్కరిస్తున్నాను అదే “లా ఇలాహ." ఎప్పుడైతే నను అతని 
అభిప్రాయంతో ఏకీభవించానో, అతనికి నిజ దైవ భావన గురించి 
తెలియజేయడం కూడా నా బాధ్యత. 


తప్పుడు దైవ భావనను సరి చేయడం మన బాధ్యత, విధి. 


చాలామంది ముస్లిమేతరులు, ఇస్లాంను ఒక 
కూరమైన మతంగా, దయలేని మతంగా, తీవవాదంతో 
సంబంధమున్న మతంగా, (స్తీల హక్కులు హరించివేసే మతంగా 
మరియు విజ్ఞాన శా|స్త విరుద్ధమైన మతంగా భావించి, దానిని 
తిరస్కరిస్తున్నారు. నేను అతనితో ఇలా చెప్తాను “నేను కూడా 
అటువంటి దయ లేని మతంను,స్తీల హక్కులను హరించివేసే 
మతంను మరియు అశాస్త్రీయమైన మతంను తిరస్కరిస్తాను.” 
అదే సమయాన అతనికి ఇస్తాం పట ఉన్న అపోహలను దూరం 
చేస్తాను. ఇస్లాం సౌమ్యమైనదని, తీవవాదంతో దానికి ఎటువంటి 
సంబంధం లేదని, స్త్రీలకు సమాన హక్కులు కల్పిస్తుందని 
మరియు శా స్తీయమైనదని నేను అతనికి తెలియజేస్తాను. 
అప్పుడు అతను దైవం తలిస్తే తలిస్తే ఇస్లాం స్వీకరిస్తాడు. 
అదేవిధంగా తప్పుడు దైవ భావనను సరి చేయడం కూడా నా 
బాధ్యత. 


అల్లాహ్‌ కు నను ఇవ్వగల అత్యుతమమైన 
నిర్వచనం దివ్యఖుర్‌ఆన్‌ లోని 112 వ అధ్యాయం. అందులో ఇలా 
ఉంది “ఇలా చెప్పెయ్యి, ఆయన అల్లాహ్‌, అద్వితీయుడు. 
అల్లాహ్‌ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా 
లేనివాడు; అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు 
సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ 
కాదు. ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. 


(అల్‌ ఇఖాస్‌ 112 : 1-4”. దీనిద్వారా తెలిసేదేమిటంకే, 
అల్లాహ్‌ సంపూర్తమైన వాడు, శాశ్వతమైనవాడు. ఆయనకు ఆది 
లేదు అంతం లేదు. ఆయనే ఇతరులకు సహాయం చేసేవాడు. 
కానీ ఆయనకు ఏ సహాయమూ అవసరం లేదు. ఆయనకు 
తలీదం[డులు లేరు. ఆయనకు సంతానమూ లేదు మరియు 
పసాధించబడిన సంతానమూ లేదు. ఆయనతో వోల్చ్పదగినదేదీ 
ఈ ప్రపంచంలో లేదు. ఒకవేళ నీవు అల్లాహ్‌ ను ఎవరితోనైనా లేక 
దేనితోనైనా పోల్చగలిగితే ఆయన అల్లాహ్‌ కాదు. ఎవరినైతే నీవు 
లేక వీరు దేవుడుగా భావిస్తున్నారో, వారు దివ్యఖుర్‌ఆన్‌ యొక్క ఈ 
నాలుగు వాక్యాల నిర్వచనంలో సరిపోయినచో, అతనిని దేవుడిగా 
అంగీకరించడంలో ముస్లింలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. 


రజనీష్‌, దేవుడు అయినట్లయితే, అతను తనకు గల 
ఉబుసరోగం, అతిమూ(త వ్యాధులను నయం చేసుకొని 
ఉండాల్సింది. 


కొందరు, భగవాన్‌ రజనీష్‌ ఓషోను దేవుడు 
అంటారు. అతనిని మనం పరీక్షి దాం. మొదటి పామాణికం 
"చెప్పండి, ఆయన అల్లాహ్‌, అద్వితీయుడు" కానీ మన దేశంలో 
రజనీష్‌ లాగా అనేకమందిని చూడవచ్చు.అయిననూ రజనీష్‌ 
యొక్క అనుచరుడు ఇలా అంటాడు “కాదు కాదు, రజనీష్‌ ఏకైక 
మరియు విలక్షణమైనవాడు." సరే, అతనికి ఒక అవకాశం ఇస్తూ, 
మొదటి పరీక్షను అంగీకరించండి. ఇక రెండవ పరీక్ష "అల్లాహ్‌ 
నిరపెక్రాపరుడు, ఎవరి ఆధారమూ,ఎవరి అక్కరా లేనివాడు. 
అందరూ ఆయనపై ఆధారపడేవారే”. రజనీష్‌ కు ఉబృసరోగం 
మరియు అతిమూ(త వ్యాధులు కలవు అని మనకందరికీ తెలుసు. 


అతను తన సొంత రోగాలను బాగు చేసుకోలేక పోయాడు.అతను 
మన రోగాలను ఎలా నయం చేయగలడు? 


రజనీష్‌, దేవుడు అయినట్లయితే అతనిని చెరసాలలో 
బంధించి, అతనికి విషమిచ్చి ఉండేవారు కాదు. 


రజనీష్‌ అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికన్‌ పభుత్వం అతనిని 
చెరసాలలో బంధించింది. ఒక్కసారి ఊహించండి, దేవుడు 
చెరసాలలో బంధించబడ్లాడు. అతను తనను తాను 
వినిపించుకోలేడు, మరి మనం కష్టాలలో ఉన్నప్పుడు మనలను 
ఎలా వినిపించగలడు? అతనికి నెమ్మది నెమ్మదిగా విషం 
ఇచ్చారని ప్రకటించాడు. ఊహించండి, దెవునికి విషమివ్వగలమా? 
(గీకు ఆర్కిషప్‌ ఇలా అన్నాడు “ఒకవేళ మీరు రజనీష్‌ ను దేశం 
నుంచి బహిష్కరించనట్లయితే, మేము ఇతని మందిరాలను, 
సిష్యులను ధ్వంసం చేస్తాము”. ఫలితంగా [గీకు ప్రభుత్వం అతనిని 
బహిష్కురించింది.ఇతను నిరపెక్షాపరుడు, మరియు ఎవరి 
అవసరము లేని వాడు కాగలడా? 


ఇక మూడవ పరీక్ష "ఆయనకు సంతానం 
ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు”. 
అతనికి(రజనీషుకు ఎంత మంది సంతానం ఉన్నారో నాకయితే 
తెలియదు కానీ, అతనికి ఒక తలీ, ఒక తండి ఉన్నారని మాతం 
తెలుసు. అతను 11% డిసెంబర్‌, 1931వ సంవత్సరంలో 
జబల్పూర్‌ లో జన్మించాడు మరియు 19 జనవరి 1990 లో 
చనిపోయాడు. కానీ పూణీ లో ఉన్న అతని సమాధి దగరకు వెళి 


చూస్తే అక్కడ ఇలా రాసి ఉంది 'భగవాన్‌ రజనీష్‌-ఏనాడూ 
జన్మించలేదు, ఏనాడూ మరణించ లేదు. కానీ ఈ భూమండలాన్ని 
11” డిసెంబర్‌ 1931 నుండి 181 జనవరి 1990 వరకు 
సందర్శించాడు'. కానీ అతనికి [ప్రపంచంలోని 21 దేశాలలో 
(ప్రవేశించటానికి అనుమతి నిరాకరించడం జరిగింది అన్న 
విషయం వారు తెలియజేయలేదు. అతనికి వీజా ఇవ్వబడలేదు. 
21 దేశాలలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు కాని ప్రవేశించలేక 
పోయాడు. ఊహించండి, దెవుడు ప్రపంచ సందర్శనకు వచ్చాడు, 
కానీ 21 దేశాలను సందర్శించలేక పోయాడు. ఇటువంటి 
దేవుడినేనా వీరు విశ్వసించేది? 


దేవుడు పోలిక లేని వాడు 


ఇక చివరి పరీక్ష "ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు”. 
ఆయనతో వోల్చదగినది ఏదీ లేదు. ఒకవేళ ఆయన ఆకారమును 
ఊహించగలిగితే, ఆయన దేవుడే కాదు. రజనీష్‌ కు పొడవాటి 
జుట్టు, తెల్లటి పొడవైన గడ్డం ఉందని మరియు ఒక పొడుగాటి కోటు 
ధరిస్తాడని మనకందరికీ తెలుసు. సర్వశక్తిమంతుడైన దేవుడు 
ఆర్నాఠ స్కార్స్‌ నగర్‌ కంకే వెయ్యి రెట్లు బలవంతుడు అని 
ఒకవేళ మీరు అంశ, మీకు ఆర్నాల్‌ స్కార్స్‌ నగర్‌ తెలుసా? 
అతనికి ప్రపంచంలో అత్యంత బలవంతుడుగా కిరీటం 
లభించింది. దేవుడు, ఆర్నాల్స్‌ స్కార్స్‌ నగర్‌ కు లేదా ధారాసింగ్‌ 
కు లేదా కింగ్‌ కాంగ్‌ కు వెయ్యి రెట్లు బలవంతుడు అని 
పోల్చగలిగితే అతడు దేవుడే కాదు. ఒకవేళ మీరు దేవుడిని 
ఎవరితోనైనా వెయ్యి లేక మిలియన్‌ లేక 10 మిలియన్‌ రెట్లు 


ఉండేటట్లుగా పోల్చగలిగితే అతడు దేవుడే కాదు. ఈ ప్రపంచంలో 
ఆయనకు సమానులు ఎవరూ లేరు. 


(ప్రజలు ఏయే దేవుళ్లను ఆరాధిస్తున్నారో వారందరినీ, 
ముర్‌ఆన్‌ యొక్క ఈ నాలుగు వాక్యాల పరీక్షకు అనువర్తింప 
చేయాల్సిన బాధ్యతను వివేకవంతులు మరియు మేధావులైన 
శోతలకి విడచి పెడుతున్నాను. మీరు ఆరాధిస్తున్న దేవుడు 
ఒకవేళ ఈ నాలుగు వాక్యాల పరీక్షలలో సఫలీకృతుడు అయితే 
అతనిని అల్లాహ్‌ గా స్వీకరించడంలో ముసింలకు ఎటువంటి 
అభ్యంతరమూ లేదు. అలా కానిచో, ఇక మీరే నిర్ణయించుకోండి. 
ఇలా ఆధారాలతో వివరించిన తర్వాత కొంతమంది నాస్తికులు 
దేవుడున్నాడని విశ్వసిస్తారు. కానీ చాలా మంది నాస్తికులు 
అంగీకరించరు. వారేమంటారంకే “మేము కేవలం ఇలాంటి 
నిర్వచనాలను విశ్వసించము. మేము [పప్రామాణీకమైన సైన్సును 
నమ్ముతాము”. నేను కూడా అంగీకరిస్తాను ఇది శ్యాస్త సాంకేతిక 
యుగమని. కావున మనకున్నవిజ్ఞాన శాస్త జ్ఞానమును ఖుర్‌ఆన్‌ కు 
అనువర్తింపజేద్దాము. నాస్తికులు ఎమంటారంళే “ఇది విజ్ఞాన 
శాస్త, సాంకేతిక రంగాల పపంచం, కావున మేము అటువంటి 
దేవుళను నమ్మము, దేవని అస్తిత్వమును విజ్ఞాన శాస్త పరంగా 
నిరూపిస్తే, అప్పుడు మేము విశ్వసిస్తాము”. 


సిన నమ్మకముంచి; దెవడిని విశ్వసించని 
నాస్తికులను, విద్యావంతులను మొదటగా నేను ఒక 
పశ్నఅడగాలనుకుంటున్నాను, అదేమనగా “ఒక కొత్త వస్తువు 
యొక్క పని చేయు విధానం (మెకానిజం) గూర్చి చెప్పగల మొదటి 


వ్యకి ఎవరో తెలుపగలరా”? అని. ఆ వస్తువు ఇంతవరకూ 
కనుగొనబడనిది, అది ఒక కొత్త పరికరం మరియు దాని గూర్చి 
(ప్రపంచంలో ఇంతవరకు ఏ మానవుడూ వినలేదు, చూడలేదు. 
అటువంటి పరికరమునే ఇప్పుడు ఈ నాస్తికులు మరియు 
విద్యావంతుల ముందుకు తీసుకురాబడింది. వారిని ఈ వస్తువు 
గురించే అడిగాను. నేను ఈ ప్రశ్నను వందలాది మంది 
నాస్తికులను అడిగాను. కొంత సేపు ఆలోచించిన తరువాత వారు 
జవాబుగా ఇలా అంటారు “ఆ వస్తువును సృష్టించినవాడు 
కియెటర్‌” లేక కొందరు ఎమంటారంనే దానిని కనుగొన్నవాడు 
ఇన్వాంటర్‌. మరికొందరు దానిని తయారు చెసిన వాడు అని, 
మరికొందరు దాని నిర్మాత అని అంటారు. నన్ను నమ్మండి, 
వారేమి పేర్లతో చెప్పినప్పుటికీ దాదాపు అంతా ఒక్కశే. 
వారెటువంటి జవాబు ఇచ్చినా కూడా నేను దానిని 
గుర్తుంచుకుంటాను. 


ఆ కొత్త వస్తువు గూర్చి చెప్పగల రెండవ వ్యక్తి - 
ఎవరికైతే సృష్టికర్త వివరించాడో అతను లేక ఆ వస్తువు పై 
పరిశోధన చేసిన వాడు కాగలడు, కానీ మొదటి వ్యక్తి మాతం ఆ 
వస్తువు సృష్టికర్త లేక కనుగొన్నవాడు లేక తయారు చెసిన వాడు 
లేక నిర్మాతనే అవుతాడు. ఇప్పుడు నేను సైన్సును విశ్వసించే 
నాస్తికుడుని “ఈ విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది” అని 
అడుగుతాను. అతడు ఇలా జవాబిస్తాడు ప్రారంభంలో ఈ విశ్వం 
అంతా దవ రూపంలోని ఒక పెద్ద ముద్దగా ఉండేది, తర్వాత ఒక 
పెద్ద శబ్దంతో ఆ ముద్ద విచ్చిన్నమయ్యి ఈ గెలాక్సీలు 
ఎర్పడినాయి. అలాగే నక్షత్రాలు, గహాలు కూడా ఎర్పడాయి'" అని. 
దీనినే బిగ్‌ బ్యాంగ్‌ సిద్దాంతం అంటారు. 


నేను అతనిని ఇలా అడుగుతాను “ఎక్కడ నుంచి సంపాదించావు 
ఈ అందమైన కథలు అని”. దానికి అతను అందమైన కథలు 
కావు,ఇవి స్థాపించబడిన సత్యాలు. వీటికి సంబంధించిన 
ఆధారాలు కూడా ఉన్నాయంటాడు. నేను అతనితో “ఎక్కడ 
నేర్చుకున్నావు ఈ అందమైన కథలు” అని అడిగితే, జవాబుగా 
అతను ఇవి శాస్ర్తీయ సత్యాలు. వీటిని సైన్స్‌ నిన్ననే కనుగొన్నది. 
సెన్‌) భాషలో నిన్న అంకే 50 లేక 100 సంవత్సరాల పూర్వం 
అని అంటాడు. 


దివ్వ ఖుర్‌ఆన్‌, బిగ్‌ బ్యాంగ్‌ ను గూర్చి 1400 సంవత్సరాల 
(క్రితమే తెలియజేసింది. 


బిగ్‌ బ్యాంగ్‌ సిదాంతంను కనుగొన్నందుకు ఇద్దరు 
శా|స్తవేతలకు 1973లో నోబెల్‌ బహుమతి లభించింది. నీవు దీనిని 
సత్యం అంటున్నావు కావున నేను దీనిని అంగీకరిస్తాను, కానీ నేటికి 
1400 సంవత్సరాల క్రితమే దివ్యఖుర్‌ఆన్‌ లో ఈ సత్యం 
తెలియజేయబడుట గూర్చి నీ అభిపాయం ఏమిటి?ఖుర్‌ఆన్‌ ఇలా 
తెలియజేస్తుంది 


“తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి 
ఆలోచించరా? ఆకాశాలూ, భూమీ పరస్పరం కలసి ఉండేవనీ, 
తర్వాత మేము వాటిని వేరు చేశాము.” (అల్‌ 
అంబియా21:30) 


1400 సంవత్సరాల [క్రితం అవతరించిన దివ్య ఖుర్‌ఆన్‌ నటికి 
ఒక్క అక్షరం కూడా మార్పు చెందకుండా సురక్షితంగా ఉందని 


తెలియజేయుటకు ఎన్నో చారి(తిక ఆధారాలు ఉన్నాయి. ఖుర్‌ఆన్‌ 
లో బిగ్‌ బాంగ్‌ గూర్చి ఎలా తెలియజేయబడింది. దాని గూర్చి 
చాలా తేలికగా తెలియపరచింది. నీ ప్రకారం సైన్సు ఈ 
సత్యమును 50 లేక 100 సంవత్సరాల [క్రితం కనుగొనింది. కానీ 
1400 సంవత్సరాల క్రితమే దీనిని ఖుర్‌ఆన్‌ లో ఎవరు 
తెలియజేశారు? జవాబుగా నాస్తికుడు “ఎవరో ఒకరు ఊహించి 
ఉండవచ్చు" అని అంటాడు. నేను అతనితో చాలెంజ్‌ చేయను, 
నేను సంభాషణను, చర్చను ముందుకు కొనసాగిస్తాను. 


మనం నివసిస్తున్న ఈ భూమి ఏ ఆకారంలో ఉంది? 
అతను జవాబుగా “పూర్వుం ప్రజలు భూమి సమతలంగా ఉందని 
భావించి, సుదూర ప్రయాణం చేస్తే కిందపడతామేమోనని 
భయపడేవారు. కానీ ఇప్పుడు మన వద, భూమి సమతలంగా 
లేదని, అది గోళాకారంగా ఉందని తెలియజేయుటకు 
కావలసినన్ని శాస్త్రీయ ఆధారాలు కలవు" అని అంటాడు. నీవు 
ఎప్పుడు నేర్చుకున్నావు? నిన్న అంకే సైన్స్‌ భాషలో 100 లేక 200 
సంవత్సరాల పూర్వం. ఒకవేళ అతనికి మంచిగా జనరల్‌ నాలెడ్జ్‌ 
ఉంళే, భూమి గోళాకారంగా ఉంది అని మొట్ట మొదటగా సర్‌ 
(ఫాని)స్‌ [డైేక్‌ గారు 1597లోనిరూపించాడు అని చెప్పగలడు. నేను 
అతనితో ఖుర్‌ఆన్‌ యొక్క ఈ [కింది వాక్యాలను విశేషించమని 
అంటాను. 


“అల్లాహ్‌ రాత్రిని పగలులోకి, పగలును రాత్రిలోకి 
చొపించటాన్ని నీవు చూడటం లేదా? (లుఖ్మాన్‌ 31:29). 


ఇక్కడ చొపించుట అంక నెమ్మదిగా మరియు [కమ[కమంగా 
మారుట. ర్మాతి నమ్మదిగా మరియు క్రమక్రమంగా పగలుగా 
మారుతుంది మరియు పగలు నెమ్మదిగా, [క్రమక్రమంగా రాతి గా 


మారుతుంది.ఈ దృగ్విషయం భూమి గోఖాకారంగా ఉన్నప్పుడు 
మాత్రమే సాధ్యం, కానీ భూమి సమతలంగా ఉన్నప్పుడు కాదు. 
ఇదే విషయము మరొక చోట ఇలా తెలియజేయబడింది. 


“ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టి 
వేస్తాడు”.(అజ్‌ జుమర్‌ 39:5). 


ఇక్కడ అరబీలో “తకీర్‌” అనే పదం వాడబడింది. దానర్గం తలకు 
తలపాగా చుటినట్లు చుట్టుట. ఈ విధంగా పగటిని రాతితో 
చుట్టుట మరియు రాతిని పగటితో చుట్టుట అనేది భూమి 
గోలాకారంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం, సమతలంగా 
ఉన్నప్పుడు సాధ్యం కాదు. ఈ విషయాన్ని 1400 సంవత్సరాల 
కితం ఖుర్‌ఆన్‌ లో ఎవరు తెలియజేశారో చెప్పగలరా? దానికి 
అతను “గుడిగా ఊహించి ఉండవచ్చు" అని అంటాడు. నేను 
అతనితో ఛాలెంజ్‌ చేయక చర్చను ముందుకు కొనసాగిస్తా. 


దివ్వ ఖుర్‌ఆన్‌, చందదుని కాంతి పరావర్తన కాంతి అని 
స్పష్గపరుస్తుంది. 

మనకు చందుని కాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది? 
దానికతను ఇలా అంటాడు “పూర్వం చం(దుడు స్వయంగా 
కాంతిని వెలువరిస్తాడు అని భావించేవారు, కానీ సైన్స్‌ పరంగా 
అభివృద్ది చెందిన తర్వాత చందుడు స్వయంగా కాంతెని 
వెలువరించడు అని, అది కేవలం తనపై పడిన సూర్య కాంతిని 
పరావర్తనం చెందిస్తుందని తెలిసింది" అని అంటాడు. నేను 


అతనితో కింది ఖుర్‌ఆన్‌ యొక్క వాక్యాన్ని పరిశీలించమని 
చెబుతాను. 


“ఆకాశంలో బురుజులను నిర్మించినవాడూ, అందులో ఒక 
దీపాన్నీ, ఒక మెరిసే చందదున్నీ వెలిగించిన వాడు ఎంతో 
శుభప్రదుడు”. (అల్‌ ప్రుర్దాన్‌-25:61. 


ఇక్కడ అరబీలో చం|[దుని కోసం“"ఖమర్‌” మరియు కాంతి కోసం 
"మునీర్‌" (పతన కాంతి), లేక నూర్‌ (పరావర్తన కాంతి) అనే పదాలు 
ఉపయోగించబడినాయి. చం(దుని కాంతి పరావర్తన కాంతి అని 
ముర్‌ఆన్‌ తెలియజేస్తుంది. సైన్సు ఈ విషయాన్ని ఈ మధ్యన 
కనుగొన్నది. మరి అలాంటప్పుడు ఈ విషయం 1400 సంవత్సరాల 
కితం ఖుర్‌ఆన్‌ లో ఎవరు తెలియజేశారు? ఆ నాస్తికుడు వెంటనే 
జవాబు ఇవ్వడు. కొంతసేపు ఆలోచించి “మీ అదృష్టం బాగుండి, 
మీ ఊహ నిజమైనది” అంటాడు. చర్చను కొనసాగించుట కొరకు 
నేను అతనితో వాదించను. అతను దీనిని ఊహ అన్నప్పటికీ, 
నేను అతనితో వాదించను. చర్చ కొనసాగిస్తాను. 


నేను అతనితో ఇలా అంటాను “నేను నా పాఠశాల విద్య 1982 
లోపూర్తిచేసుకున్నాను. సూర్యుడు స్టిరంగా ఉంటాడని మాకు 
నేర్పబడింది. అది పర్మిభమణం చేస్తుంది కానీ భమణం చేయదు 
అని నేర్పబడింది". అప్పుడతను నాతో “ఖుర్‌ఆన్‌ కూడా ఇదే 
తెలియజేస్తుందా?” అని అడిగాడు. దానికి నేను కాదు, ఇది మా 
పాఠశాలలో నేర్పారు. ఇది నిజమా? అని అడుగగా అతను కాదు 
అంటాడు. ఎందుకనగా, నడు సైన్సు అభివృధి చెందినది. 
సూర్యుడు పరి|భమణం చేయడంతో పాటు [భ్రమణం కూడా 
చేస్తుంది అని ఈ మధ్యనే తెలిసింది. అది ప్రిరంగా ఉండదు. అది 
తన అక్షం చుట్టూ భమణం చేస్తుంది. మన వద్ద పరికరం ఉంకేు 
దానిని నిరూపించవచుు. సూర్యుడు ఒక (భమణం చేయుటకు 25 


రోజులు పడుతుంది. ఈ విషయానికి సంబంధించిన ఖుర్‌ఆన్‌ 
వాక్యమును పరిశీలించండి. 


“రాత్రినీ, పగలునూ సృష్టించిన వాడూ, సూర్య చంద్రులను 
పుట్టించినవాడూ అల్లాహ్వే. అవన్నీ తమ తమ కక్షలలో 
(భ్రమణం, పరిభమణం చేస్తున్నాయి.” (అల్‌ అంబియా 
21:33) 


సెన్స్‌ ఈ మధ్యనే కనుగొన్న ఈ విషయాన్ని ఖుర్‌ఆన్‌ లో అంతకు 
పూర్వమే ఎవరు తెలియబేశారు? అతను నిశబ్దంగా ఉండి చాలా 
సేపటి తరువాత జవాబుగా “అరబ్బులు ఖగోళ శాస్తంలో చాలా 
అభివృద్ది సాధించారు కావున కొందరు మీ ప్రవక్తకు చెప్పి ఉండి 
ఉంటారు మరియు ఆయన తన పుస్తకంలో ప్రస్తావించి ఉండి 
ఉంటాడు" అని అంటాడు. 


అరబ్బులు ఖగోళశా[స్తం అధ్యయనంలో చాలా అభివృది 
సాధించారని నేను కూడా అంగీకరిస్తాను కానీ, అతనికి నేను ఒక 
విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను అదేమనగా అరబ్బులు 
ఖగోళ శాస్త అధ్యయనంలో అభివృది సాధించడానికి వందల 
సంవత్సరాల పూర్వమే ఖుర్‌ఆన్‌ అవతరించింది. కావున వారు 
ఖుర్‌ఆన్‌ ద్వారా ఖగోళాన్ని అధ్యయనం చేశారు కానీ విపర్యయం 
నిజం కాదు. ఈ విధంగా ఖుర్‌ఆన్‌ ఎన్నో శాస్తేయ సత్యాలను 
తెలియజేస్తుంది. 


ఖుర్‌ఆన్‌, భూగోళ శాస్తం మరియు నీటి చక్రములను గూర్చి 
కూడా తెలియజేస్తుంది. 


“మీరు గమనించరా!- అల్లాహ్‌, ఆకాశం నుంచి వర్షాన్ని 
కురిపించాడు. తర్వాత దానిని ఊటలు, చలమలు, నదుల 
రూపాలలో భూమిలో ప్రవేశింప జేశాడు. తర్వాత ఈ నీటి 
ద్వారా ఆయన రకరకాల పంటలు పండిస్తున్నాడు.” (అజ్‌ 
జుమర్‌-39:21) 


ఖుర్‌ఆన్‌, నీటి చక్రం గూర్చి చాలా వివరంగా తెలియజేస్తుంది. 
మహా సముదాలలోని నీరు ఆవిరిగా మారి పెకి వెళి మేఘాలుగా 
ఏర్పడుతుందని, మేఘాలు ఘనీభవిసాయని మరియు 
ఉరుములు, మెరుపులు కలుగుటకు మేఘాలే కారణమని ఖుర్‌ఆన్‌ 
యొక్క చాలా వాక్యాల ద్వారా తెలుస్తుంది. వివరాలకు ఖుర్‌ఆన్‌ 
యొక్క ఈ [కింది వాక్యాలను పరిశీలించండి. అల్‌ ముమినూన్‌ 
23:18; అరూమ్‌ 30:24,48; అన్‌ నూర్‌ 24:43. 


నీటి చక్రం గూర్చి ఖుర్‌ఆన్‌ చాలాచోట్ల వివరిస్తుంది 


నీటి చక్రం గూర్చి ఖుర్‌ఆన్‌ చాలా విపులంగా, వివరంగా 
అనేకచోట్ల తెలియజేస్తుంది. ఈ “నీటి చక్రం"ను “బెర్నార్డ్‌ పాలసీ" 
అనే ఆయన క్రీస్తు శకం 1580లో కనుగొన్నాడు. కానీ అంతకు 
పూర్వమే అనగా నేటికి 1400 సంవత్సరాల క్రితమే దీని గూర్చి 
ఖుర్‌ఆన్‌ లో ఎవరు తెలియజేసి ఉంటారు? 


భూగర్చ శా[స్తానికి సంబంధించి నాస్తికుడు ఇలా అంటాడు 
ఈ శా[స్తంలో 'పార' అనే ఒక విషయం కలదు. మనం నివసిస్తున్న 
ఈ భూమి యొక్క పబైవార చాలా పలుచగా ఉంది. ఈ వారల వలన 
భూమి ఊగకుండా పర్వత [శేణులు నిరోధిస్తున్నాయి. అది భూమికి 
సిరత్వాన్ని కలిగిస్తుంది. నేను అతనితో ఖుర్‌ఆన్‌, ఆ విషయాన్ని 
తెలియజేస్తుంది అని చెప్తాను. ఖుర్‌ఆన్‌ లో ఇలా ఉంది. 


మేము భూమిని పాన్సుగా చేశాము. అందులో పర్వతాలను 
మేకులుగా పాతాము.(అల్‌ అంబియా 78 : 6-7). 


ఖుర్‌ఆన్‌ చెప్పేదేమనగా! పర్వతాలు భూమిలో పాతిన మేకుల 
కొయ్యలలాగా ఉన్నాయి. దీనినే శా|స్తవేత్తలు మూల కొయ్యలు 
లేదా మూలమైన మేకులుగా వర్సించారు. అంకే పర్వతాలు మూల 
మే కులుగా ఉన్నాయి మరియు దీని గూర్చి ఖుర్‌ఆన్‌ సూరహ్‌ 
అంబియాలో మరింత వివరంగా తెలియజేస్తుంది. 


మేము భూమిపై పర్వతాలను పటిష్టంగా నిలబెట్టాము, అది 
వాటితో దొర్లి పోకుండా ఉండాలని. (అల్‌ అంబియా 21 : 31). 


అంశే భూమి ఊగకుండా పర్వతాలు నిరోధిస్తున్నాయి. నాస్తికుడు 
ఇలా అంటాడు “ఉప్పు నీరు మరియు మంచినీరు కలిసి 
ఉన్నప్పటికీ అవి ఒకదానిలో మరొకటి కలసి పోవు, అవి అలాగే 
వేరు వేరుగానే ఉంటాయి”. నేను అతనితో ఈ విషయాన్ని ఖుర్‌ఆన్‌ 
ఎప్పుడో తాలియజేసిందని అంటాను. 


“రెండు సముదాలను కలిపి ఉంచినవాడు ఆయనే. 
ఒకశుమో రుచికరమైనది, రెండోది చేదైనది,ఉప్పైనదీను. ఆ 
రెండింటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని 
కలిసి పోకుండాఆపి ఉంచే అవరోధం”. (అల్‌-ప్రర్డాన్‌ 25 : 53). 


ఇదే విషయం మరొక చోట ఇలా తెలుపబడింది. “రెండు 
సముదాలు ఒకదానితో ఒకటి కలసి పోయేటందుకు ఆయన 
వాటిని వదిలి పెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర 
అడ్డంగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు”. (అర్‌ రహ్మాన్‌ 
55 : 19-20) 


నేడు సైన్సు చెప్పేదేమిటంకే ఉప్పు నీరు మరియు 
మంచి నీరు ఒకదానిలో మరొకటి కలువవు. వాటి మధ్య ఒక 
అడ్తుగోడ ఉంటుంది. దానికి అతను “కొంతమంది అరబ్బులు నీటి 
అడుగు భాగానికి వెళ్ళినప్పుడు ఆ అడ్లుతెరను చూసి ఉండవచ్చు, 
దానినే అతను ఖుర్‌ఆన్‌ లో తెలియజేశాడు” అని అంటాడు. కానీ 
ఆ నాస్తికులు ఒక విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు 
అదేమనగా అద్రుతెర కంటికి కనిపించనిది. ఇక్కడ ఖుర్‌ఆన్‌ 
“బర్దఖ్‌" అనే పదం వాడింది. దాని అర్థం కంటికి కనిపించని 
అడ్డుగోడ. ఈ దృగ్విషయానికి ఆధారం ఆఫ్రికా యొక్క దక్షిణ కొన 
భాగంలోని కేప్‌ టౌన్‌. అలాగే ఈజిప్టులోని నైలు నది, మెడికెరనీన్‌ 
సముదంలో కలిసే చోట కూడా దీనిని చూడవచ్చు. ఇంకా ఈ 
దృగిశషయానికి మంచి ఉదాహరణ నాలుగు వేల మైళ్ల దూరం 
(ప్రయాణం చేసే గల్స్‌ ప్రవాహం. అక్కడ రెండు రకాల నీరు 
ఉంటుంది. కానీ అవి ఒకదానితో ఒకటి కలవవు. 


దివ్యఖుర్‌ఆన్‌ లో ఇలా ఉంది “మేము, ప్రాణం ఉన్న ప్రతి 
దానినీ నీళ్లతో సృష్టించాము, వారు (స్రుష్టించే మా ఈ శక్తిని) 
అంగీకరించరా?” (అల్‌ అంబియా 21 : 30). 


ఒక్కసారి ఊహించండి, అరేబియా ఎడారులలో, ఎక్కడైతే నీటి 
కొరత ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశంలో ప్రతి [ప్రాణి 
నీటిచే సృష్టించబడిందని ఎవరు ఆలోచించగలరు? ఒకవేళ వారు 
ఊహించినటయితే, ఒక్క నీరు తప్పు ప్రతి దానినీ ఊహించి 
ఉండేవారు. నేడు సైన్స్‌ తెలియజేసేది ఏమనగా, ఒక కణంలో 
ప్రధాన భాగమైన జీవదవ్యం అంకే ౮toplasmn లో 80% నీరు 
ఉంటుంది. ఈ లెక్కన జీవం ఉన్న ప్రతి |ప్రాణిలో 50 నుంచి 90 
శాతం వరకు నీరే ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని 1400 
సంవత్సరాల క్రితమే దివ్యఖుర్‌ఆన్‌ లో ఎవరు తెలియజేసి 
ఉంటారు? దానికి ఆ నాస్తికుడు జవాబు ఇవ్వక నిశ్శబ్దంగా 
ఉంటాడు. 


గణిత శాాస్తములో 'సంభావ్యత' అనే సిద్దాంతం కలదు. ఆ సిద్దాంతం ప్రకారం, ఒకటి 
తప్పు రెండవది ఒప్పుగా ఉన్న రెండు అంశాలలో ఒకవేళ నీవు ఒక అంశాన్ని గుడ్డిగా 
ఊహించినట్లయితే నీవు సత్యమైన జవాబు పొందుటకు ఉన్న అవకాశాల సంఖ్య రెండింటిలో ఒకటి 
మాత్రమే. అంకేే 50%. ఉదాహరణకు ఒక రూపాయి నాణెంను ఎగరవేసినప్పుడు నేను ఊహించినది 
సత్యం అయ్యే అవకాశాల సంఖ్య రెండింటిలో ఒకటి మాత్రమే. అంకే 50 శాతం. ఒకవేళ ఆ నాణంను 
రెండవసారి కూడా ఎగర వేసినట్లయితే, నేను రెండవసారి ఊహించింది కూడా నిజమయ్యే అవకాశాల 
సంఖ్య రెండింటిలో ఒకటి. అంకే 50 శాతం. కానీ పై రెండు సందర్భాలలోనూ నేను ఊహించినది 
నిజం అయ్యే అవకాశాల సంఖ్య 14 ౫౩ అనగా 1/4 లేదా 25%. ఒకవేళ 
ఆరు ముఖాలు గల పాచికను విసరి నట్లయితే, అప్పుడు నేను 


ఊహించింది నిజమయ్యే అవకాశాల సంఖ్య ఆరింటిలో ఒకటి 
మాత్రమే. అంకే 1/6. కానీ పై మూడు సందర్భాలలోనూ నేను 
ఊహించింది నిజమయ్యీ అవకాశాల సంఖ్య 14 ౫౩2 ౫1/6 అంక 
1/24. 


మనం ఈ సిద్దాంతంను 'ఖుర్‌ఆన్‌'కు వర్తింపజేద్దాము. 
కేవలం వాదనను, చర్చను కొనసాగించడానికే, 'ఖుర్‌ఆన్‌'లో 
తలియజేయబడినది ఎవరో ఊహించింది అనుకుందాము. భూమి 
గోలాకారంగా ఉంది అని తెలియజేసే ఖుర్‌ఆన్‌ వాక్యానికి ఈ 
సంభావ్యతా సిద్దాంతంను అనువర్తింపజేద్దాం. భూమి యొక్క 
ఆకారం గూర్చి ఒక వ్యక్తి ఎన్ని రకాల ఆకారాలను ఊహించగలడు? 
అది సమతలంగా ఉంది అని కొందరంటారు. మరి కొందరు 
తెభుజాకారమని, మరికొందరు చతుర[సాకారమని, మరికొందరు 
పంచభుజి అని, మరికొందరు షడుజి అని, మరికొందరు సప్త 
భుజి అని, మరికొందరు అష్టభుజి అని, మరియు కొందరు 
గోలాకారమని అంటారు. 


ఈ విధంగా భూమి యొక్క ఆకారం గూర్చి 30 వేర్వేరు 
ఆకారాలు ఊహించగలిగితే అందులో ఎవరైనా గుడ్డిగా 
ఊహించినది నిజమయ్యే అవకాశాల సంఖ్య 30 లో ఒకటి అనగా 
1/30. చంద్రుని కాంతి అది స్వయంగా వెలువరించినదైనా 
కావచ్చు లేక పరావర్తన కాంతి అయినా కావచ్చు. ఎవరై నాఈ 
విషయంలో గుడ్డిగా ఊహించినట్లయితే, అది నిజమయ్యే 
అవకాశాల సంఖ్య రెండింటిలో ఒకటి అనగా 1/2. కానీ భూమి 


గోలాకారంగా ఉంది అని మరియు చందుని కాంతి పరావర్తన 
కాంతి అని ఊహించిన రెండు సందర్భాలలోనూ జవాబు 
నిజమయ్యే అవకాశాల సంఖ్య 1/30 X 1/2 అనగా 1/60. 


అరేబియా ఎడారిలో, పాణం ఉన్న ప్రతిదీ దేనితో 
సృష్టించబడిందని ఒక వ్యక్తి ఆలోచించగలడు? ప్రతిదీ ఇసుకతో 
లేక చెక్కతో లేక అల్యూమినియం లేక ఇనుము లేక కాపర్‌ లేక 
నూనె లేక నీరు లేక హైడోజన్‌ లేక ఆక్సీజన్‌ తో సృష్టించబడి 
ఉండవచ్చునేమో అని ఎడారిలోని వ్యక్తి ఆలోచించవచ్చు. ఈ 
విధంగా పది వేల రకాల ఊహలు చేయగలడు మరియు వాటిలో 
ఎవరైనా చివరిగా ఊహించేది నీటినే. 


(పతి ప్రాణి నీటిచే సృష్టించబడిందని ఖుర్‌ఆన్‌ 
తెలియజేస్తుంది 


ఖుర్‌ఆన్‌ లో ఇలా ఉంది. “ప్రతి పాణి నీటిచే 
సృష్టించబడింది”. (అల్‌ అంబియా 21 : 30). ఇంకా, 


“సంచరించే సమస్త ప్రాణులనూ అల్లాహ్‌ నీటితో 
సృజించాడు”. (అన్‌ నూర్‌ 24 : 45). 


మరొకచోట “నీటితో మానవుణ్ణి సృష్టించిన వాడు ఆయనే”. 
(అల్‌ ఫర్ణాన్‌ 25 : 54 అని తెలియజేస్తుంది. ఒకవేళ ఎవరైనా 
గుడిగా ఊహించినట్లయితే, అతని ఊహ నిజమయ్యే అవకాశాల 
సంఖ్య 10,000 లలో ఒకటి. అనగా 1/10,000. మ మూడు 
విషయాలలో అంకే 'భూమి, గోళాకారంగా ఉంది', 'చం[దుని కాంతి 


పరావర్తన కాంతి' మరియు పతి ప్రాణీ నీటిచే సృష్టించబడింది! 
అనే మూడింటిని ఎవరైనా ఊహించారు అనుకున్నట్లయితే వారి 
ఊహ నిజమయ్యే అవకాశాల సంఖ్య 1/30 X 1/2 ౫ 1/10,000. అనగా 
10/6 లక్షలు. దాని విలువ 0.0000017. 


1000 కంటే ఎక్కువ ఖుర్‌ఆన్‌ వాకాలు సెన్సు గూర్చి 
తెలియజేస్తున్నాయి 


ఆనాడు తెలియని ఎన్నో వందలాది సత్యాలను ఖుర్‌ఆన్‌ 
తెలియజేసింది. వాటికి సంభావ్యతా సిదాంతంను వర్తింపజేసి 
పరీక్షించుకోవాలని విజ్ఞాలన కోతలకు తెలియజేస్తున్నాను. 
ఒకవేళ ఎవరైనా ఊహించి ఉండినటయితే, వారు ఊహించిన 
(ప్రతిది సత్యమయ్యీ అవకాశాల సంఖ్య దాదాపు సున్నాకు దగ్గరగా 
ఉంటుంది. మరియు సంభావ్యతా సిద్దాంతంలో దాని విలువ 
సున్నా. కొందరు ఇలా ప్రశ్నిస్తారు. “జాకీర్‌! మీరు ఖుర్‌ఆన్‌ ను 
నిరూపించడానికి విజ్ఞాన శ్మాస్తంను ఉపయోగిస్తున్నారా"? 
అటువంటి వారికి నేను గుర్తు చేయునది ఎమనగా! ఖుర్‌ఆన్‌ 
సెన్సు గంధం కాదు, అది సూచనల గంధం. ఖుర్‌ఆన్‌ లో 6000 
సూచనలు కలవు. 6000 కంకే ఎక్కువ ఆయతులు కలవు. వాటిలో 
1000 కంశే ఎక్కువ ఆయతులు విజానశ్శాన్త జ్ఞానంతో నిండి 
ఉన్నాయి. 


నను ఖుర్‌ఆన్‌ ను సత్యమని నిరూపించుటకు సైన్సును 
ఉపయోగించుట లేదు. ఎందుకనగా దేనినైనా సత్యమని 


నిరూపించుటకు [పామాణీక కొలత (కొలబద్ద) కావాలి మరియు 
అది చివరిదై ఉండాలి. మనకు అంకే ముసిములకు చిట్ట చివరి 
(పామాణికం[కొలబద్ద] దివ్య ఖుర్‌ఆన్‌. అది ఫుర్‌ ఖాన్‌ అంకే సత్యం 
మరియు అసత్యాలను విడమర్సి తెలియజేసే గంధం. కాని ఒక 
నాస్తికుడు, మరియు దేవుడిని విశ్వసించని విద్యావంతుడికి సైన్సే 
అతని చివరి పామాళిక [కొలబద్ద] కొలత. కావున నెను, ఖుర్‌ఆన్‌ 
తెలియజేసిన దానిని నిరూపించుటకు అతని కొలబద్దను 
ఉపయోగిస్తున్నాను. 


చాలా సందర్భాలలో సెన్సు ౮- ఆకారపు మలుపు 
తిరుగుతుంది. 


చాలా సందర్బాలలో సైన్సు ౮- ఆకారపు మలుపు తిరుగుతుందని 
మనందరికీ తెలుసు. అందుకే నేను ఆధారాలతో నిరూపించబడిన 
శాస్త్రీయ సత్యాలను గురించి మాతమే |పస్తావించాను కానీ 
ఊహలప ఆధారపడిన సిద్దాంతాల గురించి ప్రస్తావించలేదు.నను 
అతని కొలబద్దను ఉపయోగించి,దెనినౌత సైన్సు నిన్న అనగా 100 
సం!! క్రితం తెలియజేసిందో దానిని ఖుర్‌ఆన్‌ అంతకు 
ముందుగానే చెప్పిందని తెలియజేస్తాను. చివరిగా మేము ఒక 
అంగీకారానికి వస్తాము అదేమనగా సైన్సు కంశే ఖుర్‌ఆన్‌ చాలా 
ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని. దివ్య ఖుర్‌ఆన్‌ అనేక శ్యాస్తీయ 
సత్యాలను గురించి తెలియజేస్తుంది. ఖుర్‌ఆన్‌ లో ఇలా 
తెలియజేయబడింది “వుక్ష జాతి జతలు జతలుగా 
సృష్టించబడింది”. [తాహ 20 : 53] 


దీనిని సైన్సు ఈ మధ్యనే కనుగొన్న ది.మరొక చోట ఇలా ఉంది. 
“పండ్లు జతలుగా సృష్టించబడ్డాయి”. [ అ(రాద్‌ 13 :3]. 


జియాలజీ విభాగంలో ఖుర్‌ఆన్‌ ఇలా తెలియజేస్తుంది 
“జంతువులు మరియు పక్షులు మీలాగే సంఘ జీవనం 
కొనసాగిస్తాయి” [అల్‌ ఆన్‌ ఆమ్‌ 6:38]. ఈ విషయంను సైన్సు 
ఈ మధ్యనే కనుగొనింది. ఖుర్‌ఆన్‌, అధ్యాయం నెం 16 లో 68 వ 
వాక్యంలో ఇలా తెలియజేస్తుంది “నీ ప్రభువు ఆడ తేనెటీగకు 
వహీ ద్వారా ఇలా తెలిపాడు, 
కొండలలో,చెట్లమీద,తడికల పెన తుప్తెలను నిర్మించమని”. 


తేనెను సేకరించేది మగ తేనెటీగ కాదని సైన్సు ఈ మధ్యనే 
కనుగొన్నది. ఇవి తమ రెక్కలను ఆడీస్తూ కొత్త తోటలకు దారిని 
చూపిస్తాయి. ఈ విషయం ఖుర్‌ఆన్‌ లో తెలియజేయబడింది. 
దీనిని సైన్సు ఈ మధ్యనే కనుగొన్నది. ఖుర్‌ఆన్‌ సూరహ్‌ అన్‌ 
కబూత్‌ సూరహ్‌ నెం 29, ఆయత్‌ నెం 41 లో ఇలా తెలియజేస్తుంది 
" అన్ని ఇళ కంకే అతి బలహీనమైన ఇల్లు సాలెపురుగు ఇల్లే 
అవుతుంది”. ఇక్కడ ఖుర్‌ఆన్‌ వాటి యొక్క భాతిక స్టితితో పాటు 
సంబంధ భాంధవ్యాలను గురించి కూడా తెలియజేస్తుంది. 
ఎలాగంశే సాలెపురుగులలో తరచుగా ఆడ పురుగులు,మగ 
పురుగులను చంపివేస్తాయి. ఖుర్‌ఆన్‌ సూరహ్‌ నము ,అధ్యాయం 
నెం 27, ఆయత్‌ నెం 17,18 ల లో “ చీమలు ఒక దానితో మరొకటి 
సంభాషిస్తాయి” అని తలియజేస్తుంది. ఇది ఒక అందమైన కథల 
పుస్తకం అని మీరు భావించవచ్చు. ఏమిటీ! చీమలు ఒకదానితో 
మరొకటి మాట్లాడతాయా? కానీ నేటి సైన్సు 
తెలియజేస్తున్నదేమనగా! మానవుని జీవన విధానంకు చాలా 
దగ్గరగా వున్న, పోల్పుదగిన జీవిత విధానం గల జంతువు లేక 
కీటకం చీమ జాతిది. అవి కూడా మృతులను ఖననం 
చేన్తాయి.వాటికి కూడా చాలా ఉన్నతమైన సమాచార వ్యవస్ధ 
కలదు.వాటికి కూడా క్రయ విక్రయాల సలం కలదు. 


వెద్వ శాస్తం ,పిడాభివుద్ది శాస్తం మరియు జంతు దోహ 
సంబంధ శాాస్తాల గూర్చి కూడా ఖుర్‌ఆన్‌ చర్చిస్తుంది. 


దివ్య ఖుర్‌ఆన్‌ వైద్య శాస్తం గూర్చి చర్చిస్తుంది.అది సూరహ్‌ 
నహల్‌ , అధ్యాయం నెం 16, ఆయత్‌ నెం 68 మరియు 69 లో 
“తేనెటీగ కడుపులో నుండి రంగు రంగుల పానకం ఒకటి 
వెలువడుతుంది. అందులో ప్రజల కోసం వ్యాధి నివారణ శక్తి 
ఉన్నది” అని అంటోంది.దీనిని మనం ఈ మధ్యనే 
కనుగొన్నాము.నేటి తేనెలో వ్యాధి నివారణా శక్తి ఉన్నదని నేటి 
సైన్సు తలియజేస్తుంది.రష్యున్‌ సైనికులు తమ గాయాలపై 
మందుగా దీనిని పూశారు అనడంలో సందేహం లేదు. అది చాలా 
త్వరగా గాయాలను మాన్సించింది. తేనాను చాలా రకాల చర్మ 
వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. 


ముర్‌ఆన్‌, జంతు దేహ సంబంధ శాస్తం గూర్చి కూడా 
ముర్‌ఆన్‌ చర్చిస్తుంది. ఖుర్‌ఆన్‌ సూరహ్‌ నహల్‌ అధ్యాయం నాం 
16, ఆయత్‌ నెం 66 లో మరియు సూరహ్‌ మూమినూన్‌, 
అధ్యాయం నెం 23, ఆయత్‌ నాం 21 లలో రక్త ప్రసరణ మరియు 
పాల ఉత్పత్తి గూర్చి వర్షిస్తుంది. రక్త ప్రసరణ గూర్చి ఖుర్‌ఆన్‌ 
తెలియజేసిన 600 సం!! ల తర్వాత ఇబ్నె నఫీస్‌ అనే అతను రక్తం 
పసరిస్తుందని కనుగొన్నాడు. మరియు ఖురాన్‌ అవతరించిన 
నాటికి 1000 సం!! ల తర్వాత గాని విలియం హార్వే గారు రక్త 
(ప్రసరణను పాశ్చాత్య ప్రపంచంలో బహుళ ప్రచారం చేశాడు. 


ముర్‌ఆన్‌ పిండాభివుృధి శాస్తం గూర్చి కూడా 
తెలియజేస్తుంది. ఖుర్‌ఆన్‌ మొట్ట మొదటగా సూరహ్‌ అలఖ్‌ లేక 
సూరహ్‌ ఇ[కా యొక్క క్రింది వాక్యాలతో అవతరించింది “పఠించు 
సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ణి 
జలగలాగా పేరుకుపోయిన లేక ఊగుతున్న నెత్తుటి ముద్దతో 
సృష్టించాడు”. ఈ వాక్యం మరియు ఖుర్‌ఆన్‌ లో EMbryology కి 
సంబంధించిన ఇతర వాక్యాలను కొందరు అరబ్బులు ఆనాడు 
పిండాభివుృధి శాస్తంలో ప్రఖ్యాతి గావించిన ప్రొఫెసర్‌ కీత్‌ మోర్‌ 
వద్దకు తీసుకువెళారు. ఆయన కెనడా లోని టొరంటోలో 
నివసించేవారు. పిండాభివృది శ్మాస్తం గూర్చి ఖుర్‌ఆన్‌ 
తెలియజేయునది నిజమేనా? అని ఆయనను అడగడం జరిగింది. 
“ఒకవేళ మీకు సందోహం ఉన్నట్లయితే జ్ఞానం కలవారిని 
అడగండి” అన ఖుర్‌ఆన్‌ వాక్యానుసారం కొందరు అరబ్బులు ఆ 
విధంగా చేశారు. ప్రొఫెసర్‌ కీత్‌ మోర్‌ గారు ఇలా అన్నారు 
“ఖుర్‌ఆన్‌ లో తెలుపబడిన విషయాలలో అధిక భాగం ఈ మధ్యనే 
కనుగొన్న పిండాభివుధి శా|స్తంతో 100% ఏకీభవిస్తున్నాయి. కానీ 
కొన్ని విషయాల గూర్చి నేను ఎమీ చెప్పలేను. ఎందుకనగా 
స్వయంగా నాకు వాటి గూర్చి తలియదు”. అలాంటి వాటిలోనిదే 
ఈ వాక్యం “మేము మానవుళ్ణీ జలగలాగ పేరుకుపోయి 
ఊగుతున్న నెత్తుటి ముద్దతో సృష్టించాము”. 


అతను ఒక జనిగ చిత్రాన్ని తచాాడు మరియు తన 
లాబొరేటరీలోకి వెళ్ళి చాలా శక్తివంతమైన ఒక సూక్ష్మదర్శిని 
సహాయంతో పిండం యొక్క తొలి దశలను పరిశీలించాడు. 
మరియు అది ఖచ్చితంగా జలగను పోలి ఉంది. అప్పుడు అతను 
ఇలా అన్నాడు “ఖుర్‌ఆన్‌ తలియజేసేదంతా పూర్తిగా సత్వం” 


మరియు అతను ఖుర్‌ఆన్‌ నుంచి పొందిన కొత్త సమాచారంను 
అతని పుస్తకం “THE DEVELOPING HUMAN" లో సమకూర్చాడు. 
ఈ పుస్తకం ఆ సంవత్సరంలో ఒక వ్యకిచే వాయబడిన గొప్ప వైద్య 
సంబంధమయిన పుస్తకంగా ప్రఖ్యాతి గావించింది. మరియు 
అతను ఇలా అన్నాడు “పిండాభివృధి శాస్తం గూర్పి ఖుర్‌ఆన్‌ 
తెలియజేస్తున్న దానినంతటినీ సైన్సు ఈ మద్యనే కనుగొనింది. 
అది వైద్య శాస్తం యొక్క ఒక ప్రత్యేక విభాగంగా 
రూపాందింది.దినిని ఏ మానవ మాతుడూ వాయలేదు,ఇది దైవం 
అవతరింపజేసినదె అయి ఉండాలి". 


ముర్‌ఆన్‌, సూరహ్‌ అత్‌ తారిఖ్‌ అధ్యాయం నెం 86, ఆయతులు 5 
నుండి 7 లో ఇలా తెలియజేస్తుంది “మానవుడు తాను ఎలాంటి 
వస్తువుతో పుట్టించబడాడో కొంచెం ఆలోచించాలి. 
వెన్నెముకకు, ప్రక్కశ్రముకలకు మధ నుండి దూకుడుగా 
వెలువడే ఒక [దవ పదార్దంతో అతడు పుట్టించబడ్డాడు”. 
మరియు నేటి సైన్సు చెప్పేదేమిటంకే ప్రత్యుత్పత్తి 
అవయవాలైన వృషణాలు మరియు అండాశయాలు, 
పిండాభివృది దశలో ప్రస్తుతం మూతతపిండాలున్న స్థానం నుండి 
అభివృది చెందుతాయి. అనగా వెన్నెముక మరియు 11 లేదా 12వ 
(పక్కటెముక మధ్య నుండి. అలాగే దివ్య ఖుర్‌ఆన్‌ 53 : 45 - 46, 
75 : 37 - ౩9 అధ్యాయాలలో “లింగ నిర్దారణ జరిగేది పురుషుని 
వీర్యం వలన” అని తెలియజేస్తుంది. ఈ విషయంను సైన్సు ఈ 
మధ్యనో కనుగొనింది. మరియు పిండం దట్టమైన మూడు పారలతో 
కప్పబడి ఉంటుందని చాలా వివరంగా ఖుర్‌ఆన్‌ తెలియజేస్తున్న 
దానిని నేటి సైన్సు ధృవీకరిస్తుంది. 


దివ్య ఖుర్‌ఆన్‌ సూరహ్‌ ము'మినూన్‌ సూరహ్‌ నాం 23 ఆయత్‌ నాం 
12 నుండి 14 లలో మరియు సూరహ్‌ హజ్‌ సూర నెం 22, ఆయత్‌ 
నెం 5 లలో ఇలా తెలియజేస్తుంది “మానవుడు మొదట వీర్య 
బిందువుతో , తర్వాత జలగలాగా వేలాడే నెత్తుటి గడ్డ, 
తర్వాత నమలబడిన వస్తువును పోలి ఉండే మాంసపు కండ 
[ముఖిహ్‌], తర్వాత ఆ మాంసపు కండ ఎముకలుగా 
[ఇజామన్‌] మార్చబడి , ఆ ఎముకలకు మాంసం [లహమ్‌] 
తొడగబడి సృష్టించబడ్డాడు”. పిడాభివృది దశలను గూర్చి 
ఖుర్‌ఆన్‌ చాలా వివరంగా వరిస్తుంది. అలాగే దివ్య ఖుర్‌ఆన్‌ లోని 
32:9; 76:2 లలో ఇలా తెలియజేయబండింది “ఆయనే అల్లాహ్‌ 
మీకు వినే శక్తినీ, చూసే శక్తినీ ప్రసాదించేవాడు”. నేటి సైన్సు 
చెప్పేదేమిటంకే మొదట వినే శక్తి వస్తుంది. ఈ వినికిడి శక్తి 
గర్ప[పిండ] దశలో 5వ నాల వరకే పూర్తిగా అభివృద్ది చెందుతుంది 
మరియు కళ్ళు గర్భం యొక్క 7వ నెలలో తెరవబడతాయి. 


తీర్చుదినం నాడు, అల్లాహ్‌ మానవుని ఎముకలను ఎలా 
జతపరచగలడు? అనే ప్రశ్నకు జవాబు ఖుర్‌ఆన్‌ లో సూరే 
ఖీయామహ్‌ సూరహ్‌ నెం 75, ఆయత్‌ నెం 3౩ నుండి 4 లలో అల్లాహ్‌ 
ఇలా అంటున్నాడు “మేము మానవుని ఎముకులను 
జతచేయలేమని అతడు అనుకుంటున్నాడా? ఎందుకు జత 
చేయలేము? మేము అతని వేళ్ళ కొనలను సెతం 
సముచితమైన రీతిలో రూపొందించగల సమర్హులం”. 
అల్లాహ్‌, మానవుడి వేళ్ళ కొనలను సైతం సముచితరీతిలో 
రూపొందించగలడని ఖుర్‌ఆన్‌ అంటోంది. దాని అరం ఏమిటి? 


1400 సం:ల క్రితమే వేలి ముదల గూర్చి ఖురాన్‌ 
తెలియజేసింది. 


(ప్రజలను గుర్తించుటకు నేడు మనం వాడే వేలి ముదల పద్దతిని 
మొట్ట మొదటగా [క్రీ.శ.1880లో సర్‌ ఫ్రాన్సిస్‌ గాల్స్‌ కనుగొన్నాడు. 
ఒక మిలియన్‌ ప్రజలలోనైనా సరే ఏ ఇద్దరి వేలి ముదలూ 
సమానంగా ఉండవు. ఈ వేలి ముదల గూర్చి ఖుర్‌ఆన్‌ 1400 
సం!!ల క్రితమే వివరించింది. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. 
ఒకవేళ మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంకు బయట 
మార్కెట్లో అమ్మకానికి నా CD, Quran and Modern science conflict 
or Concilation న చూడగలరని మనవి. 


నేను మీకు మరొక శాస్త్రీయ సత్యం గూర్చి 
తెలియజేయాలనుకుంటున్నాను. ఢైలాండ్‌ దేశంలో ధగడా షాన్‌ 
అనే ప్రొఫెసర్‌ ఉండేవారు. అతను బాధా గాహకాలు(pain 
receptors) ఇ చాలా లోతుగా పరిశోధన జరిపాడు. బాధ యొక్క 
అనుభూతిని కలిగించేది మెదడే అని పూర్వం సైన్సు 
భావించేది.కానీ ఈ మధ్య కాలంలో మనకు తెలియవచ్చిందేమనగా 
బాధా గ్రాహకాలు చర్మంలో ఉంటాయని మరియు అవే మనకు 
నొప్పి అనుభూతిని కలిగిస్తాయని తెలిసింది. సూరహ్‌ నిసా లో 54వ 
వాక్యంలో ఖుర్‌ఆన్‌ ఇలా తెలియజేస్తుంది “మా ఆయతులను 
నిరాకరించినవారిని మేము నిశ్చయంగా అగ్నిలో 
పడవేస్తాము. ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగి 
పోయినప్పుడల్లా, దాని స్థానం లో మేము మరొక చర్మాన్ని 
సృష్టిస్తాము, వారు శిక్షను బాగా రుచి చూడాలని”. ఇక్కడ 


ఖుర్‌ఆన్‌ పరోక్షంగా తెలియజేసేదేమిటంకే చర్మంలో ఏదో ఉంది 
,అదే బాధ యుక్క అనుభూతిని కలిగిస్తుంది. అంకే బాధా 
(గాహకం గూర్చి తెలియజేస్తుంది. 


ఈ విషయంను మొదట [ప్రాఫెసర్‌ ధగడా షాన్‌ గారు 
నమ్మలేకపోయారు. కాని నిర్దారించుకున్న తర్వాత, ఈ గంథం 
బాధా (గాహకాల గూర్చి 1400 సం!! ల కితమే తెలియజేసిందని 
గుర్తించారు. మరియు కైరోలో నిర్వహించబడిన మెడికల్‌ 
కాన్సరెన్స్‌ లో “లా ఇలాహ ఇల్లల్లాహు, 
ముహమ్మదురసూలుల్లాహ్‌” అంకే 'అల్లాహ్‌ తప్ప ఆరాధ్య 
దేవుడెవ్వడూ లేడు మరియు ముహమ్మదు (స) ఆయనచే 
పంపబడిన సందేశహరుడు' అనే వచనంను పఠించి ఇస్లాం 
స్వీకరించి ముసింగా మారారు. 


ఈ శాస్త్రీయ సత్యాలన్నింటినీ దివ్య ఖుర్‌ఆన్‌ లో ఎవరు 
తెలియజేశారు? అని మీరు నాస్తికుడిని అడగండి. అతను ఇంతకు 
పూర్వం మీకిచ్చిన జవాబే ఇప్పుడు కూడా ఇవ్వగలడు. అదేమనగా 
ఒక కొత్త వస్తువు యొక్క మెకానిజం చెప్పగల మొదటి వ్యక్తి దాని 
సృష్టికర్త లేక దానిని కనుగొన్నవాడు లేక నిర్మాత లేక 
వ ఇదేవిధంగా, ఈ శ్యాస్తీయ సత్యాలన్నింటినీ దివ్య 
ఖుర్‌ఆన్‌ లో తెలియజేసినవాడే, ఈ విశ్వానికి సృష్టికర్త, నిర్మాత, 
ఉత్పత్తిదారుడు. ఆయననే మనం ఆంగంలో గాడ్‌ అని మరియు 
అరబిలో అల్లాహ్‌ అని పిలుస్తాం. 


(ఫాన్సిస్‌ బేకన్‌ గారు చెప్పింది అక్షరాలా నిజం. 
అదేమనగా సైన్సు యొక్క పరిమిత జ్ఞానం నిన్ను 
నాస్తికుడిగా మారుస్తుంది కానీ అదే సైన్సు యొక్క లోతన 
జ్ఞానం నిన్ను (ఆస్తికుడిగా) మహాశక్తిమంతుడైన దేవుడిని 
విశ్వసించేలా చెస్తుంది. 


నటి శాస్త్రవేత్తలు దైవ నమూనాల జాబితా నుండి 
తొలగించబడినవారు మరియు వారే స్వయంగా దైవాలు కాదు 
అనడంలో ఆశ్చర్యం లేదు. 


నను నాయొక్క [ప్రసంగంను ప్రారంభంలో నను 
పఠించిన ఖుర్‌ఆన్‌ యొక్క వాక్వానువాదంతో 
ముగించదలచాను, అది “మేము త్వరలోనే వారికి మా 
సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ 
చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము. చివరకు ఈ 
ఖుర్‌ఆన్‌ నిస్సందేహంగా సత్యమైనదని వారికి 
విశదమైపోతుంది”. (హామీమ్‌ 
అస్‌ సజ్ఞహ్‌ 41 : 53). 


సందేహాలు -సమాధానాలు 


1. నా పేరు సార్ల రామచందర్‌. నా ప్రశ్నేమనగా, ముస్లింలు 
దేవుడిని 'అల్లాహ్‌' అనే ఎందుకు పిలుస్తారు? 


జవాబు:- ముస్లింలు, దేవుడిని అల్లాహ్‌ అనే పిలుస్తారు ఎందుకు? 
అని సోదరుడు ప్రశ్నించాడు. నేను నా ప్రసంగంలో అల్లాహ్‌ కు 
నిర్వచనంగా దివ్య ఖుర్‌ఆన్‌ లోని 112వ సూరహ్‌ అయిన అల్‌ 
ఇఖ్లాస్‌ ను చెప్పాను అది “ ఇలా చెప్పయ్యి! ఆయన అల్లాహ్‌, 
అద్వితీయుడు. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారమూ, 
ఎవరి అవసరమూ లేనివాడు. అందరూ ఆయనపై 
ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు.ఆయన 
కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు 
ఎవరూ లేరు”. 


అలాగే దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది “అల్లాహ్‌ అని 
అయినా పిలవండి. లేదా రహ్మాన్‌ అని అయినా సరే. ఏ 
చసురుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ 
చక్కనివే” (బనీ ఇస్రాయీల్‌ 17 : 110). ఇలాంటి సందేశాన్నే 


7:180; 59:24 మరియు 20:8 అధ్యాయాలలో ఇలా 
తెలియజేయబడింది “అల్లాహ్‌ కు ఉత్తమమైన పేర్లు 
ఉన్నాయి”. కాని ఆ పేరు ద్వారా ఒక ఆకారంను 
ఊహించగలిగేదిగా ఉండకూడదు. అది ఉత్తమమైన పేరయి 
ఉండాలి. 


ఇక ముస్తింలు, దేవుడిని ఆంగపదమైన గాడ్‌ లేక తెలుగు 
పదమైన దెవుడు కంకే కూడా అల్లాహ్‌ అని పిలవడానికే 


ఇష్టపడతారు. ఎందుకనగా అరబీ పదమైన 'అల్లాహ్‌' పరిశుదమైన 
పదం. ఆంగపదమైన గాడ్‌ మరియు తెలుగు పదాలైన దెవుడు 
లను దుర్వినియోగపరిచే అవకాశం ఉంది. ఈ రెండు పదాలకు 
తెలుగు మరియు ఆంగ భాషలలో బహువచన, (స్తీ లింగ పదాలు 
కలవు, కానీ అరబీ పదమైన 'అల్లాహ్‌'కు బహువచన, లింగ 
సంబంధ పదాలు లేవు. 'అల్లాహ్‌' అనే పదం ఏ లింగానికీ 
చెందదు. అలాగే ఆంగ పదమైన 606 ను Godfather, Godmother 
అని నానా విధాలుగా ఉపయోగిస్తారు, కానీ అరబీ పదమైన 
“అల్లాహ్‌'ను దేవుడికి తప్ప మరే విధంగానూ ఉపయోగించరు. 
కావున 'అల్లాహ్‌' అనే పదం పరిశుద్దమైన ఏకైక పదం. మీరు 
ఆయనను ఏ పేరుతోనైనా పిలువవచు కానీ అది చక్కనిదై 
ఉండాలి. మీ ప్రశ్నకు జవాబు లభించిందని ఆశిస్తున్నాను. 


2. అస్సలాము అలైకుమ్‌. నా పేరు ఖాసిం దావీర్‌. నా 
(ప్రశ్నేమనగా “దివ్వ ఖుర్‌ఆన్‌ లోని 4వ అధ్యాయంలోని 11,12 
వాకాశల (ప్రకారం పంచిన వారసత్వ భాగాలన్నింటి మొత్తం 
1 కంటే ఎక్కువ, కావున ఖుర్‌ఆన్‌ రచయితకు గణితం 
తెలియదు' అని అరుణ్‌ శౌరీ ఆరోపిస్తున్నాడు. దీనిని 
వివరించగలరు. 


జవాబు:- సోదరుడు అడిగిన ప్రశ్నేమనగా! దివ్య ఖుర్‌ఆన్‌ లోని 
4వ అధ్యాయంలోని 11,12 వాక్యాల ప్రకారం పంచిన వారసత్వ 
భాగాలన్నింటి మొత్తం 1 కంకేు ఎక్కువ, కావున ఖుర్‌ఆన్‌ 
రచయితకు గణితం తెలియదు' అని అరుణ్‌ శౌరీ 
ఆరోపిస్తున్నాడని. 


నేను నా ప్రసంగంలో తెలియజేసినట్లు, ఖుర్‌ఆన్‌ లో 
తప్పులను చూపేవారు వందలాది మంది ఉన్నారు, కానీ మీరు 
వాటిని విశ్లేషిస్తే, అవన్నీ అనత్యాలేననీ మరియు వాటిలో ఏ ఒక్కటీ 
నిజం కాదని తెలుస్తుంది. వారసత్వ పంపిణీ గూర్చి ఖుర్‌ఆన్‌ లో 
2:180; 2:240; 4:9; 4:19; 5105 లలో తెలియజేయబడింది. అయితే 
వారసత్వ భాగాల గూర్చి వివరణాత్మకంగా సూరహ్‌ నిసా 
అధ్యాయం నెం 4లోని 11, 12 మరియు 176 వాక్యాలలో 
తెలియజేస్తుంది. 


ఇక అరుణ్‌ శౌరీ ఉదాహరణగా చెప్పిన సూరహ్‌ నిసా 
యొక్క 11, 12 వాక్యాల అనువాదం ఇలా ఉంది “మీ సంతానం 
విషయంలో అల్లాహ్‌ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు : ఒక 
పురుషుని భాగం ఇద్దరు (స్తీల భాగాలకు సమానం. ఒకవేళ 
(మృతునికి వారసులుగా) ఇద్దరికంకే ఎక్కువమంది ఆడ 
శిలలు ఉంకే, వారికి మొతం ఆస్తిలో మూడింట రెండు 
భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే, ఆస్తిలో అర్హ 
భాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం 
కలవాడైతే, అతని తలిదండులలో ఒక్కొక్కరికి మొత్తం 
ఆస్తిలో ఆరోభాగం లభించాలి. ఒకవేళ అతడు సంతానం 
లేనివాడై అతని తల్లిదండులు మాత్రమే అతనికి 
వారసులైతే, అప్పుడు తలికి మూడో భాగం ఇవ్వాలి. 
మతుడికి సోదరీసోదరులు కూడా ఉంకే, అప్పుడు తల్లికి 
ఆరోభాగం లభిస్తుంది. మృతుడు రాసిన వీలునామా అమలు 
జరిపి అతనిపై ఉన్న అప్పులు తీర్చిన తరువాతనే ఈ 
భాగాల పంపకం జరగాలి”. ఇక 12వ వాక్యంలో ఇలా ఉంది:. మీ 
భార్యలకు సంతానం లేనిపక్షంలో, వారు విడిచిపోయిన 
ఆస్తిలో మీకు అర్హభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం 


ఉంకే అప్పుడు వారు విడిచివెళ్ళిన ఆస్తిలో మీకు 
నాలుగోభాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన 
వీలునామా అమలు జరిపిన తరువాత, వారు చేసిపోయిన 
అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం 
లేనిపక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి 
వారు (మీ భార్యలు) హక్కుదారులాతారు. కాని మీరు 
సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం 
లభిస్తుంది. ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలుజరిపిన 
తరువాత, మీరు చేసిన అప్పులు తీరిన తరువాత జరగాలి. 
ఇది కొంచెం తికమక పెక్తేలా ఉంది కావున మీరు తారుమారు 
కావొద్దు. సంక్షిప్తంగా 11వ వాక్యంలో మొదట సంతాన భాగం 
తర్వాత తటిదం[డుల భాగాల గూర్చి తెలియజేయబడింది 
మరియు 12వ వాక్యంలో భార్యా భర్తల భాగాల గూర్చి 
తెలియజేయబడింది. 


ఇస్లాం వారసత్వ పంపిణీ గురించి చాలా వివరంగా 
తెలియజేస్తుంది. ఖుర్‌ఆన్‌ కేవలం ముఖ్యమైన అంశాలనే 
తెలియజేసింది.ఇంకా మరిన్ని వివరాల కోసం హదీసు సహాయం 
తీసుకోవలసిన అవసరం ఉంది.ఒక వ్యక్తి తన పూర్తి జీవిత కాలాన్ని 
వారసత్వ పంపిణీ పై పరిశోధన చేస్తూ గడపవచ్చును కానీ అరుణ్‌ 
శౌరీ కేవలం రెండు వాక్యాల ద్వారానే దీనిని అర్దం 
చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది ఎలా ఉందంకేు! 
అంకగణితంలో ముఖ్య సూతమైన 80014145 తెలియని వ్యక్తి ఒక 
అంకగణిత సమీకరణంను సాధించాలనుకోవడంలా ఉంది. 
BODMAS సూతం ప్రకారం ఒక సమీకరణంలో ఏ సంజ్ఞ ఎక్కడ 
వచ్చిననూ మొదటగా [బాకెట్టను తొలగించాలి (0), తర్వాత 
భాగహారం చేయాలి (D-Division), తర్వాత గుణకారం(M- 


multiplication), తర్వాత కూడిక(4-466140౧) చివరిగా తీసివేత(5- 
subtraction) చేయాలి. ఒకవేళ 800॥445 స్నూతం తెలియక 
మొదట తీసివేత, తర్వాత కూడిక, తర్వాత గుణకారం, తర్వాత 
భాగహారం చేసి బబాకెట్లను తొలగిస్తే ఖచ్చితంగా మనకు తప్పుడు 
సమాధానం లభిస్తుంది.ఇదే విధంగా, స్వయంగా అరుణ్‌ శౌరీకే 
గణితం తెలియదు ఎందుకనగా ఇస్లామీయ ధర్మశ్నాస్తం ప్రకారం 
వారసత్వ పంపిణీలో మొదటి భాగం తల్సిదండులు మరియు 
భార్య లేక భర్తకు లభిస్తుంది.మిగిలినది సంతానంకు 
పంచబడుతుంది. ఈ నియమంను పాటిస్తే వారసత్వ భాగాల 
మొత్తం 1 కంకు ఎక్కువ రాదు. మీ ప్రశ్నకు జవాబు లభించిందని 
ఆనీస్తున్నాను. 


3. నా పేరు ఫౌజియా సయ్యద్‌. నేను 88416 లో ఇన్స్సెక్షర్గా పని 
చేయుచున్నాను.నేను మొదట [క్రిస్టియన్‌ ని తర్వాత 1980 లో 
ఇస్తాం స్వీకరించాను. మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు 
ఖుర్‌ఆన్‌ ను బైబిల్‌ నుండి కాపీ చేయలేదని, ప్రస్తుతం 
కైస్తవులుగా ఉన్న నా తలిదండ్రులకు నేను ఎలా 
నచ్చజెప్పాలి? 


జవాబు:- సోదరి చెపిందెమనగా! కొంత కాలం [క్రితం 
(కైనవురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు ఇస్లాం స్వీకరించింది.నేను 
ఆమెను ఒకసారి కాదు, మూడుసార్లు 
అభినందించాలనుకుంటున్నాను.ఒక నాస్తికుణ్ణి, నేను ఒకసారి 
అభినందిస్తాను, కానీ ఈమెను మూడుసార్లు అభినందిస్తాను. 
ఎందుకనగా! ఈమె 'లా ఇలాహ' అని చెప్పిన తర్వాత 'ఇల్లల్లాబా' 
మరియు 'ముహమ్మదురసూలుల్లాహ్‌' అని అంగీకరించింది. 


అంకే ఆరాధనకు అర్హుడెవ్వడూ లేడు ఒక్క అల్లాహ్‌ తప్ప 
మరియు ముహమ్మద్‌(స), అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. 


సోదరి అడిగిన [పప్రశ్నేమనగా! మహాప్రవక్త(స) గారు దివ్య 
ఖుర్‌ఆన్‌ ను బైబిల్‌ నుండి కాపీ లేక గంధ చౌర్యము చేయలేదని, 
ఆమె, తన బంధువులను ఒపించుట ఎలా అని? నేను మీకు 
చెప్పినట్లు, మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు నిరక్షరాసి అన ఒక్క 
చార్మితక సత్యం చాలు దీనిని అసత్యం అని నిరూపించడానికి. 
దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది “వారు(ముసింలు) చదువనూ, 
(వాయనూరాని (ప్రవక్ష(స)ను అనుసరిస్తారు”. (అల్‌ ఆరాఫ్‌ 
7:157). ఇదే విషయం బైబిలులో యెషయా [గంథంలో 29వ 
అధ్యాయంలోని 12వ వాక్యంలో ఇలా తెలుపబడింది “ఒక 
నిరక్షరాసుకడైన ప్రవక్తకు గ్రంథం ఇవ్వబడుతుంది”. 
మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు దివ్య ఖుర్‌ఆన్‌ ను బైబిలు నుండి 
కాపీ చేశారు (దైవం క్షమించుగాక) అని ఏ తూర్పు దేశస్తులు 
అయితే ఆరోపిస్తున్నారో వారు ఒక విషయంను గుర్తించడంలో 
విఫలమైనారు. అదేమనగా! ప్రవక్త గారి కాలంలో అరబీ భాషలో 
బెబిలు అనువాదం లేదు. బైబిలు యుక్క పాత నిబంధనా 
గంధంను మొట్ట మొదటిసారిగా అరబీ భాషలోకి R.5adia5s Gaon 
అనే ఆయన క్రీ.శ.9౦౦సం!!లో అనువదించారు. అంకే ప్రవక్త గారి 
మరణానంతరం 200సం!!లకు. బైబిలు యొక్క కొత్త నిబంధనా 
గంధం యొక్క అనువాదం అరబీలో |క్రీ.శ.1616సం!!లో Erpenius 
వారిచే ముదించబడింది. అనగా ప్రవక్త(స) గారి మరణానంతరం 
1000సం!!లకు అన్నమాట. 


బెబిలు మరియు ఖుర్‌ఆన్‌ లలో పోలిక గల విషయాలు 
కొన్ని ఉన్నాయని నేను కూడా అంగీకరిస్తాను.కానీ దానర్తం 


తరువాతి గంధం, మొదటి [గంథంనుండి కాపీ చేయబడిందని 
కాదు. దానర్దం ఆ రెండింటికీ మూలం ఒక్కకే అయి ఉండి 
ఉండవచ్చు. అల్లాహ్‌ అవతరింపజేసిన గంథాలన్నింటిలో దైవ 
ఏకత్వం గూర్చి ఒకేవిధమైన సందేశం ఉంది. నేను మీకు 
తెలియజేసినట్లుగా, గతంలో అవతరించిన గంథాలన్నీ పరిమిత 
కాలానికి చెందినవి మరియు ప్రస్తుతం అవి తమ నిజ రూపంలో 
లేవు. ఎందుకనగా వాటిని మార్చి వేయడం జరిగింది.వాటిలో 
మానవుడు చేసిన ఎన్నో కల్పితాలు కలవు.అయినప్పటికీ కొన్ని 
విషయాలు సదృుశ్యంగా ఉన్నాయి. ఈ కొన్ని విషయాలలో పోలిక 
ఉన్నందుకే ప్రవక్త ముహమ్మద్‌(స) గారు బైబిలు నుండి కాపీ 
చేశారనడం సహేతుకం అనిపించుకోదు. అలాకానిచో ఈసా(అస) 
గారు కొత్త నిబంధనను,పాత నిబంధన నుండి కాపీ చేశారని (దైవం 
క్షమించుగాక) కూడా అరం వస్తుంది. వాస్తవం ఏమిటంకేు 
గంథాలన్నింటికీ మూలం ఒక్కశే. 


ఉదాహరణకు,పరీక్షలో ఎవరైనా కాపీ చేస్తే, అతను 
తన జవాబు పుతంలో తన పక్కవాడి నుండి తాను కాపీ చేశానని 
వబాయడు. అల్లాహ్‌ మరియు ముహమ్మద్‌(స) గారు 
ఆలిపేదేమిటంకు 'ఈసా,మూసా(అస)మరియు ఇతర 
(పవకలందరూ దైవంచె పంపబడిన ప్రవక్తలు". ఈ విధంగా వారిని 
గౌరవించారు.ఒకవేళ ఆయన కాపీ చేసినట్లయితే, ఈసా మరియు 
మూసా(అస)లు దైవ ప్రవక్తలే అని చెపి ఉండకపోయేవారు. దీని 
ద్వారా తెలిసెదమిటంకే ఆయన(స) గారు గంధథచౌర్యం 
చేయలేదు. కేవలం చారి।తక సత్యాల ద్వారానే బైబిలు మరియు 
ఖుర్‌ఆన్‌ లలో ఏది సరైనదో నిర్ణయించడం సాధారణ వ్యక్తికి 
కష్టమైన పని. 


కావున ఈ రెండింటిని మనకున్న విజ్ఞాన శా।స్త జ్ఞాన 
పరిధిలో పరీక్షిద్దాం. వీటిపై ఒక సారి దృష్టి సారిస్తే ఖుర్‌ఆన్‌ 
మరియు బైబిలులలో తెలుపబడిని చాలా గాధలు మరియు 
విషయాలు ఒకేతీరుగా ఉన్నట్లు మీరు గమనిస్తారు. కానీ,మీరు 
వాటిని విశేసిస్తే, సుధకు, జున్నుకు మధ్య ఉన్నంత తేడాను 
గమనించగలరు. ఉదాహరణకు; “బైబిలులోని ఆదికాండంలో 
అధ్యాయం నెం-1 ప్రకారం ఈ భూమీ, ఆకాశాలు 6 రోజులలో 
సృష్టించబడ్డాయి”. ఇక్కడ రోజు అంశే 24 గంటల కాలం. 
ఖుర్‌ఆన్‌ కూడా భూమీ ఆకాశాల సృష్టి గూర్చి 7:54; 10:3 లలో 
ఇలా తెలుపుతుంది "భూమ్యాకాశాలు 6 అయ్యాంలలో 
సృష్ణించబడ్లాయి” ఇక్కడ అరబీ పదమైన అయ్యామ్‌,యామ్‌ కు 
బహువచనం. యామ్‌ అంకే రోజు లేక యుగం.కావున ఖుర్‌ఆన్‌ 
(ప్రకారం భూమ్యాకాశాలు 6 యుగాలలో సృష్టించబడ్డాయి. ఈ వర్ణన 
పట్ల శా(స్తవేతలకు ఎటువంటి ఆక్షేపణ లేదు. కానీ, ఈ [పపంచం 
24 గంటలు గల ఆరు రోజులలో సృష్టించబడింది అనడం 
అశాస్త్రీయం. 


బెబిల్‌ లోని ఆదికాండంలోని అధ్యాయం నాం 1 లోని 3,5 
వాక్యాల (ప్రకారం మొదటి రోజు రాతి, పగలు సృష్టించబడినాయి 
మరియు అదే అధ్యాయంలోని 14 నుండి 19 వాక్యాల ప్రకారం 
నాల్లవ రోజున సూర్యుడు సృష్టించబడ్డాడు. కాని నేటి సైన్సు 
(ప్రకారం, విశ్వంలో నక్షత్రాల నుండే కాంతి లభిస్తుంది కావున రాతి 
,పగలు అనేవి సూర్యుని కంశే 3 రోజుల ముందే 
సృషించబడినాయి 


అనెది సైన్సుకు విరుద్ధమైనది మరియు అతర్కం. ఖుర్‌ఆన్‌ కూడా 
సూర్యుడు మరియు వెలుగు సృష్టి గూర్చి తెలియజేస్తుంది. కాని 
అటువంటి అశాస్త్రీయమైన వరుస క్రమంను ఇవ్వదు. మహాప్రవక్త 
ముహమ్మదు [న ]గారు ఈ విషయాలను బైబిల్‌ నుండి కాపీ చేసి 
వరున క్రమంలోని తప్పులను సరి చేశారని మీరనుకుంటున్నారా? 
అలా అయితే ,1400సం!!ల [క్రితం ఈ విషయాలు ఎవరికీ 
తెలియవనే విషయం గమనించాలి. 


బెబిల్‌ లోని ఆదికాండంలోని అధ్యాయం 
1లోని 9 నుండి 13 వాక్యాల (ప్రకారం భూమి 3౩ వ రోజు 
సృష్టించబడింది మరియు 14 నుండి 19 వాక్యాల ప్రకారం 
సూర్యచం[దులు నాలవ రోజున సృష్టించబడ్డాయి. కాని నేటి 
సైన్సు చెప్పేదేమిటంకు భూమి మరియు చం।దుడు రెండూ 
మూల నక్ష్మతమైన సూర్యునిలోని భాగాలే. కావున సూర్యుని కంకే 
ముందుగా భూమి సృష్టించబడడం అసాధ్యం మరియు 
అశాస్త్రీయం. అదే అధ్యాయంలోని 11 నుండి 13 వాక్యాల ప్రకారం 
కూరగాయల చెట్లు,ఫలాలిచే వృక్షాలు,విత్తనాలు మొదలగునవి 
చెట్లు ౩వ రోజు సృష్టించబడినాయి మరియు 14 నుండి 19 వాక్యాల 
(ప్రకారం “సూర్వుడు 4వ రోజున సృష్టించబడాడు. కాని 
సూర్యుడు అంకే వేడి లేకుండానే చెట్లు మరియు మెక్కలు 
ఎలా ఉనికిలోకి వచ్చాయి” ? 


బెబిలు లోని ఆదికాండం అధ్యాయం నెం 1 లోని 
16వ వాక్యానుసారం సూర్యుడు మరియు చందుడు రెండూ 
స్వయం ప్రకాశకాలు. కాని దివ్య ఖుర్‌ఆన్‌ లోని 25 వ అధ్యాయమైన 
అల్‌ ఫుర్దాన్‌ లోని 61 వ వాక్యానుసారం చందుడు స్వయం 
(ప్రకాశం కాదు. ప్రవక్త ముహమ్మద్‌(స) గారు కాపీ చేసినట్లయితే, ఈ 


శాస్తీయ సత్యాలన్నింటినీ ఆయన ఎలా సరిచేయగలిగారు? ఇది 
అసాధ్యం. 


ఒకవేళ మీరు చాలా నిశితంగా విశ్లేపిస్తే, ఖుర్‌ఆన్‌ 
మరియు బైబిల్లలో తెలుపబడిన గాధల మధ తేడా, సుద్ద 
మరియు జాన్నుకు మధ్య ఉన్నంత తేడాను గమనించగలరు. 
భూమిపై మొట్ట మొదటిసారిగా సృష్టించబడిన మానవుడు 
ఆదమ్‌(అ.స.) అని బైబిలు తెలియజేస్తుంది మరియు సుమారు 
5800 సం!!ల పూర్వం అని తలియజేస్తుంది.కాని నటి సైన్సు 
ఆర్కియాలాజికల్‌ మరియు ఆ।న్లోపాలాజికల్‌ ఆధారాల ప్రకారం 
తెలియజేసేదెమిటంకే భూమిపై మానవుడు కొన్ని వందల వేల 
సం!!ల నుండి మనుగడ సాగిస్తున్నాడు అని. ఖుర్‌ఆన్‌ కూడా 
మొదటి మానవుడు ఆదమ్‌(అ.స.) అనే తెలియజేస్తుంది. కాని 
అలాంటి అశ్యాస్తేయ తారీఖులను ఇవ్వదు. 


బెబిలులో ఆదికాండంలోని 6,7,8 అధ్యాయాలలో 
నూహ్‌(అ.సు గారి గాధ తెలియజేస్తూ ఆ ప్రవక్త గారి కాలంలో ఈ 
(ప్రపంచమంతా నీటి ప్రవాహంలో మునిగి పోయింది తద్వారా ఈ 
భూమండలంపె ఉన్న ప్రాణులన్నీ మరణించాయి. కేవలం 
నూహ్‌(అ.సు గారి పడవలో ఉన్న ప్రాణులే మిగిలినాయి అని 
బబిల్‌ తలియజేస్తుంది. కాని నటి సైన్సు ప్రకారం అలాంటి 
ఉప(దవమేది ఇంతవరకు రాలేదు. అలాగే ఖుర్‌ఆన్‌ కూడా 
నూహ్‌(అ.స) ప్రవక్త గారి కాలంలో వచ్చిన నీటి ఉప్మదవం గూర్చి 
తెలియజేస్తుంది, కాని అది ఒక పాంతం వరకే వచ్చినట్లు 
తెలియజేస్తుంది. ఈ వివరణ పట్ల శాస్త్రవేత్తలకు ఎటువంటి 
ఆక్షేపణ లేదు. చివరగా ఇక మీరే నిర్ణయించండి, ఖుర్‌ఆన్‌,బైబిలు 
నుండి కాపీ చేయబడిందా లేక దైవ [గంథమా అని. 


4. దేవుడు ఈ భూమండలం పెకి ఎందరో ప్రవక్తలను మరియు 
ఎన్నో గ్రంథాలను పంపాడని ఖుర్‌ఆన్‌ తెలియజేస్తుంది. 
కావున వేదాలు దైవ గంథాలని మరియు రాముడు, కృష్ణుడు 
దైవ ప్రవక్తలని మీరు విశ్వసిస్తారా? 


జవాబు:- సోదరుడు ప్రశ్నించడానికి 
ముందుగా,హిందువులందరూ భగవాన్‌ రజనీష్‌ ను దేవుడిగా 
విశ్వంసించరు అని గమనించండి అన్నాడు. నోదరా! నా ఈ 
(ప్రసంగం వీడియో రికార్డ్‌ చేయబడుచుంది. మీరొక క్యాసెట్‌ 
తీసుకోవచ్చు. కొందరు ప్రజలు భగవాన్‌ రజనీష్‌ ను దేవుడిగా 
భావిస్తారు అని మాత్రమే నేను చెప్పాను. కావున మీకూ నాకూ 
మధ్య ఒక అపారం ఉంది. హిందువులందరూ ఆయనని 
విశ్యసిస్తారని నేను ఏనాడూ చెప్పలేదు. హిందూ సోదరులు ఎమి 
విశ్వసిస్తారో నాకు తెలుసు. నేను వారి గంథాలు కూడా 
అధ్యయనం చేశాను. సోదరా! మీరడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. 
మీరన్నట్లు గతంలో వచ్చిన గంథాలు మరియు ప్రవక్తల గూర్చి 
ఖుర్‌ఆన్‌ లో చాలా చోట్ల తెలియజేయబడింది. సూరహ్‌ ఫాతిర్‌ 
అధ్యాయం నెం 35 లోని 24 వ వాక్యం ప్రకారం “హెచ్చరిక చేసే 
వాడెవ్వడూ రాని జాతి ఏదీ లేదు”. మరియు సూరహ్‌ రాద్‌ 
అధ్యాయం నాం 13 లోని 7 వ వాక్యం ప్రకారం “ప్రతి జాతి కొరకూ 
ఒక మారదర్శకుడు పంపబడ్లాడు”. 


ఖుర్‌ఆన్‌ లో కేవలం 25మంది ప్రవక్తల పేర్లే 
తఆలుపబడినాయి. ఉదా! ఆదం, ఇ్మబాహిం,మూసా,ఇస్త్మాయిల్‌ ,జీసగి 
మరియు ముహమ్మద్‌ [వాఅం శా .క ]. కాని హదీసు ప్రకారం ఈ 
భూమాండలం ప 1,24,000 కంకే ఎక్కువ మంది ప్రవక్తలు 


పంపబడినారు. వారిలో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లే మనకు 
తెలుసు. కావున మీరడిగిన వారు బహుశా ప్రవక్తలు కావచ్చు లేక 
కాకపోవచ్చు.మేము ఈ రెండింటిలో ఈ ఏ విషయమూ ఖచ్చితంగా 
ఇఅపులరముః 


ఇక వేదాలు దైవ గంథాలేనా అన విషయానికి 
వస్తే, మొదటగా మనం, ఖుర్‌ఆన్‌ మరియు వేదాలలో ఏమైనా 
సమవిషయాలు ఉన్నాయా అని గమనిద్దాం. ఖుర్‌ఆన్‌ మరియు 
వేదాలు దేవని ఎకత్వం గూర్చి తెలియజేస్తున్నాయి. వేదాలను 
పరిశీలించినటయితే యజుర్వేదంలోని అధ్యాయం నెం 3 లోని 
32వ వాక్యం(మంథతం) ప్రకారం “దేవుడికి ప్రతిరూపం లేదు”. 
అదే యజుర్వేదం లోని అధ్యాయం నెం ౩2 లోని ౩వ వాక్యం 
"'ఆయన(దేవుడు) జన్మించినవాడు కాదు” అని అంటోంది. 
యజుర్వేదంలోని అధ్యాయం నెం 40 లోని 8వ వాక్యం ప్రకారం 
“దేవునికి ప్రతిరూపం లేదు మరియు ఆయన శరీర 
రహితుడు”. అలాగే యజుర్వేదం 40వ అధ్యాయం లోని 9వ 
వాక్యం " ఎవరైతే ప్రాకృతిక వస్తువులను(గాలి,నీరు,అగ్ని 
మొ!!) పూజిస్తారో వారు చీకటిలో(నరకంలో) ప్రవేశిస్తారు, 
ఎవరైతే సంభూతి(మానవునిచే తయారయే. 
వస్తువులు,బొమ్మలు)ని పూజిస్తారో వారు మరింత 
అంధకారంలో ప్రవేశిస్తారు” అని తెలియజేస్తుంది. మరియు 
బుగ్వేదంలోని 8వ గంధంలోని అధ్యాయం నెం 1లోని 1వ 
వాక్యం “స్తోతాలన్నీ కేవలం ఆయన ఒక్కడికే” అని అంటోంది. 
అదే బుగ్వేదం, 6వ [గంధం లోని 45వ అధ్యాయంలోని 16 వ 
వాక్యం “దేవుడొక్కడే మీరు ఆయననే ఆరాధించండి” అని 
తెలియజేస్తుంది. 


వేదాలలో తెలుపబడిన ఇటువంటి వాక్యాలను 
విశ్వసించటానికి మాకెటువంటి అభ్యంతరమూ లేదు. ఇవి కూడా 
దేవుని వాక్యాలే అయి ఉండవచ్చు. మరియు ఖుర్‌ఆన్‌, 
సత్యాసత్యాలను వేరు చేసే గీటురాయి. ఎందుకనగా ఇది దైవం 
అవతరింపజేసిన చివరి గంధం. 


ఏ విధంగానైతే బైబిలులో అశ్యాస్తేయ 
విషయాలున్నాయో అలాగే వేదాలలో కూడా నాకు తెలిసిన చాలా 
అశాస్త్రీయ మరియు మానవ రచిత విషయాలు కలవ. వీటిని 
మేము దైవ వాక్యాలుగా అంగీకరించలేము. వాటిని నేను ఇక్కడ 
చర్చించదలచుకోలేదు. కావున కల్పితాలకు పూర్వం ఉన్న 
వేదాలు దేవని వాక్యాలే అయి ఉండవచ్చు అని 
అంగీకరించటంలో మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఇంజీలునే 
తీసుకోండి! ఖుర్‌ఆన్‌ ప్రకారం ఈసా(అ .సు గార్కి పంపబడిన 
వహీనే ఇంజీల్‌ అంటారు.కావున ఇంజీలు దైవ [గంథమే అని 
ఖచ్చితంగా చెప్పగలం. ఇక ప్రవక్తల విషయానికి వస్తే, ఖుర్‌ఆన్‌ 
(ప్రకారం చాలా మంది ప్రవక్తలు వచ్చారు. మరి ఈ రాముడు , శీ 
కృష్ణుడు ఎవరు? దైవ ప్రవక్తలా? బహుశా! వీరు కూడా దైవ ప్రవక్తలే 
అయి ఉండవచ్చు అని మాత్రమే మేము చెప్పగలం. ఈ 
విషయంను మేము ఖచ్చితంగా కూడా చెప్పలేము. ఒక విషయం 
దయచేసి గమనించండి అదేమనగా! ఒకవేళ రాముడు, శి 
కృష్ణుడులు కూడా దైవ ప్రవక్తలళైననూ మరియు వేదాలు దైవ 
గంథాలే అయినప్పటికీ, అవి ఒక పరిమిత కాలం కొరకు 
ఉదైెశించబడినవి. అవి కేవలం ఆ నాటి ప్రజల కోసమే 
అవతరించబడినాయి కాని చిర కాల (పజల కోసం కాదు. దైవం 
చిట్టచివరిగా అవతరింపజేసిన గంధం దివ్య ఖుర్‌ఆన్‌ మరియు 


అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌(స). కావున మనం ఖుర్‌ఆన్‌ 
మరియు ప్రవక్త గారినే అనుసరించాలి. మీ ప్రశ్నకు జవాబు 
లభించిందని ఆశిస్తున్నాను. 


5. నా పేరు మెహనాజ్‌ సయ్యద్‌ మరియు నేను ఒక విద్వార్సిని. 
నా ప్రశ్న ఏమనగా అల్లాహ్‌ ను ఎవరు సృష్టించారు? 


జవాబు: సోదరి అడిగిన ప్రశ్న “అల్లాహ్‌ ను ఎవరు 
సృష్టించారు?” 


సర్వసాధారణంగా ఇటువంటి ప్రశ్నలను నాస్తికులు మరియు 
తార్కికవాదులు అడుగుతారు. ఈ [ప్రశ్న నాకోక సందర్భాన్ని గుర్తు 
చేస్తుంది. అదేమనగా! నా యొక్క ఒక చాలా దగరి మిత్రుడు బాంబే 
లోని తార్కికవాదులు మరియు నాస్తికవాదులతో దేవుని అస్టిత్వం 
గూర్చి చర్చించిన సందర్భం. ఆ చర్చలో అతను ఇలా 
చప్పనారంభిచాడు,ఇది ఒక గుడ్డ. దీనిని ఎవరు తయారు 
చేశారు?ఇది ఎక్కడ నుండి వచ్చింది? వారు: నేతవాడు తయారు 
చేశాడని అన్నారు. సరే మంచిది అంకే దీనికి ఒక సృష్టికర్త 
ఉన్నాడు.ఇది ఒక పుస్తకం. ఇది ఎలా తయారయింది?పెన్ను 
ఎక్కడి నుండి వచ్చింది? ఈ విధంగా అతను వారితో ప్రతి 
వస్తువుకూ ఒక సృష్టికర్త ఉన్నాడని నిరూపించే ప్రయత్నం 
చేశాడు. కారు కర్మాగారం లో తయారుచేయబడుతుంది. 
మరి,కర్మాగారంను ఎవరు సృష్టించారు? బహుశా! ఇంజనీర్‌ 
అయివుండవచు. మరి;ఇంజనీర్‌ ను ఎవరు సృష్టించారు? ఈ 
విధంగా అతను ప్రతి వస్తువుకు ఒక సృష్టికర్త ఉన్నాడని 
నిరూపించే [ప్రయత్నం చెశాడు.సూరుణ్ణి,చం[దుడిని ఎవరు 
సృష్టించారు? ఇలా ఉదాహరణలు ఇస్తూ ప్రతి వస్తువుకూ ఒక 


సృష్టికర్త ఉన్నాడనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా? అని 
అడిగాడు. ఆ తార్కికవాదులు కొంచెం సేపు ఆలోచించి ఇలా 
అన్నారు: ప్రతి వస్తువుకూ ఒక సృష్టికర్త ఉన్నాడనే విషయాన్ని 
మేము అంగీకరిస్తాము కాని ఒక షరతు అదేమనగా నీవు నీ మాటను 
మార్చువద్వు. అనగా మాటపై నిలబడాలి. 


నాస్తికులు మరియు తార్కిక వాదులతో దేవుని అప్పిత్వంను 
ఒపించడంలో విజయం సాధించాడని తలచి నా మిత్రుడు 
సంతోషపడ్డాడు. ప్రతి వస్తువుకూ సృష్టికర్త ఉన్నాడు కావున మొట్ట 
మొదటి సృష్టికర్తకు మీరు పేరు సూచించాలి అని వారితో 
అన్నాడు. జవాబులో వారికి సహకరిస్తూ, ప్రతి వస్తువును 
సృష్టించిన ఆ మొట్ట మొదటి సృషికర్తనే దెవుడు అంటారు అని 
వారికి తెలియజేశాడు. దానికి ఆ నాస్తికులు ఇలా అన్నారు- మేము 
దేవుని అస్సిత్వంను ఒప్పుకుంటాము కాని మాదొక షరతు 
అదేమనగా ప్రతి వస్తువుకూ సృష్టికర్త ఉంశే మరి,దేవుడిని ఎవరు 
సృష్టించారో తెలియజేయండి? ఆ ప్రశ్నతో నా మి[తునికి 
జీవితంలో కోలుకోలేనంత దెబ్బ తగిలినటయింది.అతను 
జవాబివ్వలేక పోయాడు. అతని మాట మూగబోయింది. అతనికి 
రాతంతా నిద పట్టలేదు. 


మరుసటి రోజునా మిత్రుడు నా వధకు వచ్చి జరిగిన 
సంఘటనంతా వివరించాడు.దాని నుండి నేనొక విషయం 
గమినించాను అదేమనగా దేవుని అప్టిత్వుంను నిరూపించుటకు 
మితుడు ఉపయోగించిన పద్దతి, మన సమాజంలో మేధావులు 
ఉపయోగించే పద్దతే అని. ఈ మేధావులు స్వీయ విశేషణ అనే 
తర్కంను మరిచారు. ఒకవేళ మీరు నా ప్రసంగాలను 
గమనించినట్లయితే, నా ఏ ప్రసంగంలోనూ ప్రతి దానికీ సృష్టికర్త 
ఉన్నాడని నేను ఎన్నడూ చెప్పలేదు. ఒకవేళ నేను అలా చెప్పి 


ఉన్నట్లయితే, నేను కూడా ఇరుక్కు పోయి ఉండేవాణ్ణి. వాస్తవానికి 
నాస్తికులను తార్కికంగా ప్రశ్నించిన మొదటి వ్యక్తిని నేనే. 
మరియు వారు జవాబుగా =ఒక చస్తువయుక్క మెకానిజంను మొట్ట 
మొదటసారిగా చెప్పగలిగినవాడు దాని నిర్మాత లేక సృష్టికర్త అని 
అన్నారు. ఈ మాట నననలేదు, వారన్నారు. ఒకవేళ ఎవరైనా 
నన్ను అదే ప్రశ్న అడిగినట్లయితే- సోదరా! జాకీర్‌, ఒక కొత్త వస్తువు 
యొక్క పనిచేయు విధానమును ఎవరు చెప్పగలరు? అప్పుడు 
నేనిలా జవాబిస్తాను-సృష్టించబడిన లేక [ప్రారంభం ఉన్న ప్రతి 
వస్తువు యొక్క మెకానిజం(పనిచేయువిధానం) మొట్ట 
మొదటిసారిగా చెప్పగలిగే వ్యక్తి దాని సృష్టికర్త అగును. నేను నా 
లాజిక్‌ ను ఉపయోగిస్తున్నాను. నేను మరొకసారి 
పట్టుబడదలచుకోలేదు. ఈ విధంగా చర్చను కొనసాగిస్తూ దివ్య 
ముర్‌ఆన్‌ దేవుని వాక్వమని నిరూపించవచుు. 


చివరగా జవాబేమనగా, సైన్సు ప్రకారం సూర్యుడు, 
చం[దుడు మరియు మన విశ్వానికి పారంభం ఉంది. మరి వీటి 
మెకానిజం మొదటగా ఎవరికి తెలుసు? ఆయనే సృృష్టికర్త- 
మహాశక్తివంతుడైన దైవం. 


నీవు నన్ను అడిగిన ప్రశ్న: అల్లాహ్‌ ను ఎవరు 
సృష్టించారు? ఈ ప్రశ్న, నా మరొక మిత్రుడు నన్నడిగిన ప్రశ్న 
లాగానే ఉంది. అతను ఇలా అన్నాడు: “నా సోదరుడు ఉదయ్‌ ను 
ఆసుపతిలో చేర్చారు. అతను ప్రసవించి ఒక బిడ్డకు 
జన్మనిచ్చాడు, ఆ బిడ మగనా లేక ఆడనా”? మీరు చెప్పగలరా? 
ఒక డాక్టరుగా నాకు తెలిసిందేమనగా ఒక పురుషుడు ప్రసవించి 
బిడ్తకు జన్మ ఇవ్వలేడు. ప్రసవించి బిడ్తకు జన్మ ఇవ్వడమనెది 
పురుష లక్షణం కాదు. ఇదొక అర్తం లేని ప్రశ్న. ఇదేవిధంగా, 


“అల్లాహ్‌' యొక్క నిర్వచనం ప్రకారం, అతనికి పుట్టుక లేదు, 
[ప్రారంభం లేదు. కావున అల్లాహ్‌ ను ఎవరు సృష్టించారు అని నీవు 
నన్ను అడిగిన ప్రశ్న ఒక అర్తం లేని ప్రశ్న. సోదరీ నీ ప్రశ్నకు 
జవాబు లభించిందని ఆశిస్తున్నాను. 


6. నా పేరు Md. అ(షఫ్‌.నేను ఒక విధ్వార్సిని. నా ప్రశ్నేమనగా, 
'అరబ్బులను నైతికంగా సంస్కరించుటకు మహాప్రవక్త(స) 
గారే స్వయంగా ఖుర్‌ఆన్‌ రచించి, అది వారిచే ఎక్కువగా 
ఆదరించబడుటకుగాను దానిని అల్లాహ్‌ కు 
ఆపాదిస్తున్నారని చాలా మంది తూర్పు దేశస్తులు 
ఆరోపిస్తున్నారు”? 


జవాబు:- నోదరుడు అడిగిన ప్రశ్న: అరబ్బులను 
సంస్కరించటానికి దివ్య ఖుర్‌ఆన్‌ దైవగంథం అని మహాప్రవక్త 
(స) గారు అబద్దం చెప్పారని (అల్లాహ్‌ క్షమించుగాక) కొంతమంది 
తూర్పు దేశస్తులు ఆరోపిస్తున్నారు. నేను కూడా ఒక విషయంను 
అంగీకరిస్తాను అదేమనగా ఖుర్‌ఆన్‌ యొక్క సందేశం మరియు 
(ప్రవక్త(స) గారి బోధనలు కేవలం అరబ్బులను మాత్రమే 
సంస్కరించుటకు కాదు, సర్వమానవాళి సంస్కరణ వారి ఉద్దెశం. 
వారి ఈ ఆరోపణను విశేషిద్దాం. 


ఒకవేళ ప్రవక్త(స) గారి లక్ష్యం కేవలం అరబ్బులను 
సంస్కరించుటయే అయినట్లయితే, ఒక నైతిక సమాజంను 
నిర్మించుటకు ఒక వ్యక్తి అనైతిక పదతిని ఎందుకు 
ఉపయోగిస్తాడు? ఉదాహరణకు, మీరు ఒక నైతిక సమాజంను 
నిర్మించదలచి, స్వయంగా ఒక అసత్యంతో ఆ పనిని మొదలెడితే 
ఎలా ఉంటుందో ఊహించండి? ఈ విధంగా కేవలం 
అసత్యవాదులు మరియు డబ్బు కోసం చేసేవారు మాత్రమే 


చేయగలరు. సమాజ సంస్కరణ వారి లక్ష్యం అని వారంటారు కాని 
అంతరతంగా వారికి కావలసింది డబ్బు. మహాప్రవక్త(సు) గారు 
డబ్బు కొరకే ఈ పని చేశారనే అసత్యవాదనను అసత్యం అని 
ఇదివరకే నిరూపించినాను. కావున తుది ఫలితం ప్రవక్త(స గారు 
చెప్పేది సత్యం. దివ్య ఖుర్‌ఆన్‌ లో సూరహ్‌ అల్‌ అన్‌ ఆమ్‌ 
అధ్యాయం నెం 6, ఆయత్‌ నెం 93 లో ఇలా ఉంది “అబద్దపు 
అపనిందను సృష్టించి అల్లాహ్‌ పె మోపే వాడికంకే, తనపె 
ఏ వహీ అవతరించకపోయినప్పుటికీ “నాపై వహీ 
అవతరించింది” అని చెప్పేవాడి కంకే లేదా అల్లాహ్‌ 
అవతరింపచేసినటువంటి విషయాలనే “నేను కూడా 
అవతరింపచేసి చూపిస్తాను” అని పలికేవాడికంకే మించిన 
దుర్మార్గుడు ఎవడు?” 


ఒకవేళ మహాపవక్త(సు గారు నిజంగానే అసత్యం 
చెప్పినట్లయితే, అసత్యం పలికేవాడు దుర్మార్గుడు అన్న 
విషయంను తానేనాడూ తన [గంథంలో ప్రస్తావించి 
ఉండకపోయేవాడు. ఆయన గారి జీవితంలో ఏదో ఒక దశలో ఈ 
విషయం బయటపడేది మరియు ఆయన తనను తానే 
దుర్మార్గుడిగా పిలుచుకుని ఉండేవాడు.ఇంకా సూరహ్‌ అల్‌ 
హాక్కహ్‌ అధ్యాయం నెం 69 లోని ఆయత్‌ నం 44-47 లో ఇలా 
తెలియజేయబడింది “ఒకవేళ ఇతను (దైవప్రవక్త స్వయంగా 
కల్పించి ఎదైనా విషయాన్ని మాకు ఆపాదించి ఉంకే, 
మేము ఇతని కుడి చెయ్యిని పట్టుకునేవారము, ఇతని మెడ 
నరాన్ని కోసి వేసేవారము. అప్పుడు మీలో ఎవ్వరూ 
(మమ్మల్ని) ఈ పని చేయకుండా ఆపగలిగే వారు కారు.” 
గమనించండి కనీసం ప్రవక్త గారికి కూడా మినహాయింపు లేదు. 
ఒకవేళ ఎ ప్రవక్త అయినా అబద్దం చెప్పి ఉన్నట్లయితే, ఆయన 


మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారైనా సరే, అల్లాహ్‌ క్షమించుగాక! 
ఆయన అలా ఎన్నడూ చేయరు, ఒకవేళ ఏ ప్రవక్తెనా అసత్యం 
పలికితే ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది “మేము అతని మెడనరాన్ని 
కోసి వేసేవారము”. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్‌(స) గారు అబద్దం 
చెప్పి ఉన్నట్లయితే ఆయన గారి జీవితంలో ఏదో ఒక నాడు 
బహిగతమై ఉండేది మరియు ఆయన ఆనాటి ప్రజలను తనకు 
మరణశిక్ష విధించమని కోరి ఉండేవాడు. 


ఇదేరకమైన శిక్ష 42:24; 16:105లలో కూడా 
తెలియజేయబడింది. ఇవేకాక, [ప్రవక్త(స గారు తనను తాను 
సవరించుకున్న సంఘటనలు కూడా ఖుర్‌ఆన్‌ లో కలవు. దైవం 
క్షమించుగాక, ఒకవేళ ప్రవక్త(స) గారు నైతిక సంస్కరణ కోసమే 
ముర్‌ఆన్‌ ను రచించినట్లయితే, అల్లాహ్‌ కు అయిష్టమైన, 
(ప్రవక్షగారు ఆచరించిన విషయాలను [గంథంలో ప్రస్తావించి 
ఉండకపోయీవాడు. 


ఉదాహరణకు, సూరహ్‌ అబస అధ్యాయం నాం 
80లోని ఈ వాక్యంను పరిశీలించండి “విసుగుకొని ముఖం 
తిప్పుకున్నాడు, ఆ అంధుడు తన వద్దకు వచ్చాడని, నీకేమి 
తెలుసు, బహుశా అతను దారికి రావచ్చు లేదా హితోపదేశం 
గురించి ఆలోచించవచ్చు, హితోపదేశం అతనికి 
లాభదాయకం కూడా కావచ్చు”. ఈ సూరహ్‌ అవతరించిన 
సందరృమేమనగా మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు మక్కా 
అవిశ్వాసులకు చెందిన పెద పెద సర్దారుల ముందు ఇస్తాం ధర్మ 
సందేశంను వివరించే పనిలో నిమగ్నులై ఉన్నారు. ఇంతలోనే 
అబ్రుల్లాహ్‌ ఇబ్నె ఉమ మఖ్తూమ్‌ అనే అంధ వ్యక్తి వచ్చి కొన్ని 
(ప్రశ్నలు అడగదలిచి అనుమతి అడిగారు. ఈ సందర్భంలో 
ఆయన వచ్చి ఇలా జోక్యం చేసుకోవటం మహాప్రవక్త(స) కు 


నచ్చలేదు. ఒకవేళ ఆయన ప్రవక్త(స) కాక ఒక సత్సురుషుడో లేక 
సాధారణ వ్యక్తియో అయినట్లయితే ఏ ఒక్కరూ ఆక్షేపణ 
తఆలుపకపోయేవారు.కాని ఆయన [పవక అయినందున ఆయన 
(ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయం. ఆయన స్వభావం ఎంత 
ఉన్నతమయినదంకే ఆయన హృదయం ఎల్లప్పుడూ పేదవారి 
కొరకు మరియు అవసరార్హుల కొరకు తపిస్తూ ఉండేది. అటువంటి 
వ్యక్తి కొరకు దైవం తరపునుండి సందేశం అవతరించింది. ఆ 
అంధ వ్యక్తిని కలిసిన ప్రతిసారీ ప్రవక్త(స) గారు అతనికి 
కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అనేవారు ' నీ వల్ల అల్లాహ్‌, నన్ను 
గుర్తుంచుకున్నాడు'. 


ఇలాంటివే మరికొన్ని సంఘటనలను దివ్య 
ఖుర్‌ఆన్‌ లో 66:1; 16:126; 8:84 లలో చూడవచ్చు. ఒకవేళ 
(ప్రవక్త(స గారు నైతిక సంస్కరణ కోసమే ఖుర్‌ఆన్‌ ను 
రచించినటయితే ఆయన గారు ఈ విషయాలను ఖుర్‌ఆన్‌ లో 
పస్తావించకపోయేవారు. మీ ప్రశ్నకు జవాబు లభించిందని 
ఆనీస్తున్నాను. 


7.అసలాము అలైకుమ్‌ . సోదరా! నేను ఒక మెడికల్‌ 
విధ్యార్సిని. మీరు మీ ప్రసంగంలో చాలా సెంటిఫిక్‌ సత్యాలను 
గూర్చి చెప్పారు, అయితే ఖుర్‌ఆన్‌ లో గణితశా[స సంబంధ 
విషయాలేమైనా ఉన్నాయా? 


జవాబు:- సోదరి అడిగిన ప్రశ్నేమనగా! నేను నా ప్రసంగంలో 
చాలా సైంటిఫిక్‌ విషయాలను తెలియజేశాను. అయితే 
గణితశా[స్తం గూరి) ఖుర్‌ఆన్‌ ఎం తెలియజేస్తుంది అని. 


అవును గణితశా[స్తం గూర్చి ఖుర్‌ఆన్‌ చాలా 
విషయాలు తెలియజేస్తుంది. వాటిలో ఒకటి అరిస్టాటిల్‌ గారి * The 


excluded middle" నియమం. ఈ నియమంపైెన పూర్తి గణీతశ్యాస్తం 
ఆధారపడి ఉంది. ఈ నియమం ఏమనగా "ఏతి ప్రవచనం సత్యం 
లేక అసత్యం అవుతుంది”. చాలా కాలం వరకు అందరూ ఈ 
నియమంనే అనుసరించారు. ఇప్పటికీ వంద సం!!ల పూర్వం ఒక 
వ్యక్తి ఇలా ప్రశ్నించాడు “ప్రతి ప్రవచనం సత్యం లేక అసత్యం 
మాత్రమే అయినప్పుడు, ఈ నియమం కూడా ఒక పవచనం 
కావున ఇది కూడా అసత్యం కావచు”. ఒకవేళ ఈ నియమమే 
అసత్యం అయితే పూర్తి గణితశ్యాస్తం క్షీణిస్తుంది. కావున గణిత 

శా స్తవేతలందరూ సమావేశమై ఒక కొత్త అనుగుణ్యమైన పద్దతిని 
(ప్రవేశపెట్టారు. ఈ సిద్దాంతం ప్రకారం 'పదాలను' వాక్యంలో రెండు 
రకాలుగా ఉపయోగించవచు. అవి 1. అరం పరంగా 2. పస్తావన 
పరంగా. వాక్యంలో ఒక పదంను ఉపయోగించినపుడు నీవు ఆ 
వాక్యం భావం గూర్చి మాట్లాతున్నావు కాని ఆ పదం (ప్రన్తావన 
గూర్చి కాదు. కాని ఒకవేళ నీవు వాక్యంలో పదంను 
పస్తావించినట్లయితే నీవు ఆ పదం గూర్చి చెపుతున్నట్లు అర్తం 
కాని ఆ వాక్య అర్దం గూర్చి కాదు. 


ఉదాహరణకు, 'అక్సర్‌ చిన్నవాడు' అనే వాక్యంను 
గమనించండి. అరం ప్రకారం ఈ వాక్యం సరైనదే. అతనొక చిన్న 
బాలుడు. అభ్యంతరం లేదు. కాని అరబీ భాష తెలిసిన వ్యక్తి 
ఆక్షేపణ తెలుపుతాడు. అరబీలో అక్సర్‌ అంక గొప్పవాడు అని 
అర్దం కావున అక్సర్‌ చిన్నవాడు కాదు. ఇక్కడ అతను “అక్సర్‌" 
అనే పదంను ప్రస్తావిస్తున్నాడు కాని ఆ పదంను 
ఉపయోగించుటలేదు. మరొక ఉదాహరణను గమనించండి. '3' 
ప్రతిసారీ '4'కు ముందు వచ్చును అనే వాక్యం పట్ల ఎవ్వరికీ 
ఎటువంటి ఆక్షేపణ లేదు. కాని, నిత్య సందేహకుడు ఇలా 
అంటాడు '3' అనెది 4' తర్వాత వస్తుంది. ఎలా అనగా ఆంగ 


డిక్షనరీలో 7' అనే అక్షరం F' తర్వాత వస్తుంది. * 3' ఎల్లప్పుడూ 
'4' కు ముందు వస్తుంది" అనే సందర్భంలో నేను అర్దం గూర్చి 
చర్చిస్తున్నాను కాని, పస్తావన గూర్చి కాదు. అలాగే నిఘంటువుల 
రచయిత పదాల (ప్రస్తావన గురించి చర్చిస్తున్నాడు కాని, అర్దం 
గూర్చి కాదు. 


కావున, వాక్యంలో ఒక పదంను రెండు విధాలుగా 
ఉపయోగించవచ్చు. అవి అర్హ పరంగా లేదా ప్రస్తావన పరంగా. నా 
(ప్రసంగంలో నేను దివ్య ఖుర్‌ఆన్‌ లోని అధ్యాయం నెం 4 సూరహ్‌ 
నిసాలోని ఆయతు నెం 82ను పరించాను దాని అరం “ఈ ప్రజలు 
ఖుర్‌ఆన్‌ ను గురించి ఆలోచన చెయ్యరా? ఇది అల్లాహ్‌ తరఫు 
నుండి కాక వేరొకరి తరఫునుండి వచ్చి ఉన్నట్లయితే 
ఇందులో ఎన్నో పరస్పర విరుద్దాలైన విషయాలు ఉండేవి.” 
అర్దం [ప్రకారం ఈ వాక్యం నిస్సందేహంగా సరియ్రైునది.ఎవ్వరూ 
ఒక్క విరుద విషయాన్ని కూడా చూపలేకపోయారు. కావున ఖుర్‌ఆన్‌ 
దైవ [గంధంగా నిరూపించబడింది. కాని నిత్య సందెహకుడు తానొక 
విరుధ విషయంను కనుగొన్నానని అంటాడు. “ఎక్కడ? నేను 
పశ్నించాను.” జవాబుగా అతనిలా అంటాడు “" సూరహ్‌ నిసా 
అ.నెం.4 లో ఆయత్‌ నాం 82లో 'విరుధం' అనే పదం కలదు.'ఇఖ్‌ 
తిలాఫ్‌'(విరుదం) అన పదం కలదు కావున ఖుర్‌ఆన్‌ అసత్యం 
అని రుజువెనది” అని అంటాడు. అప్పుడు నేను, అతనితో 
భఖిర్‌ఆన్‌ యొక్క ఆ వాక్యంను పూర్తిగా చదవమని చెప్పాను. 
అదేమనగా ““ఈ ప్రజలు ఖురానును గురించి ఆలోచన 
చెయ్యరా? ఇది అల్లాహ్‌ తరఫు నుండి కాక వేరొకరి 
తరప్రునుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర 
విరుద్దాలైన విషయాలు ఉండేవి.” ఖుర్‌ఆన్‌ లో ఇఖ్‌ 
తెలాఫి(విరుద్రత) అనే పదం కేవలం ఒకే ఒక్కసారి వచ్చింది. 'ఇఖ్‌ 


తిలాఫున్‌ కసీరహ్‌' - అంశే చాలా విరుధ విషయాలు ఉండేవి అని 
ఖుర్‌ఆన్‌ అంటోంది. కావున పదాల ప్రస్తావన పరంగా కూడా 
ముర్‌ఆన్‌ సురక్షితంగా ఉంది. 


నేను మీకు మరొక ఉదాహరణ 
ఇవ్వదలుచుకున్నాను. దివ్య ఖుర్‌ఆన్‌ లో సూరహ్‌ ఆలి ఇమాన్‌ 
అ.నెం.3, ఆయత్‌ నెం.59లో ఇలా ఉంది " అల్లాహ్‌ దృష్టిలో 
ఈసా పుట్టుక ఆదమ్‌ పుట్టుక వంటిదే. అల్లాహ్‌ ఆదమును 
మట్టితో చేసి “అయిపో” అని ఆజ్ఞాపించాడు, అతను 
అయ్యాడు." అరం పరంగా ఈ వాక్యంలో ఎటువంటి 
అభ్యంతరమూ లేదు. ఎందుకనగా ఆదమ్‌ మరియు యేసు ఇదరు 
(ప్రవక్తలూ మట్టితోనే సృష్టించబడ్డారు. అర్ద పరంగా ఈ వాక్యం 
చాలా స్పష్టంగా ఉంది. ఇక ఆ ప్రవక్తల పేర్ల ప్రస్తావన పరంగా 
పరిశీలించినటయితే, మొత్తం ఖుర్‌ఆన్‌ లో యేసు వారి పేరు 
25సార్లు వచ్చింది మరియు ఆదమ్‌ వారి పేరు కూడా 25 సాల్లె 
వచ్చింది. కావున ఈ వాక్యం అర్హ పరంగా మరియు ప్రస్తావన 
పరంగా కూడా సత్యమే.ఈ వాక్యంలో మరొక అద్భుతం ఏమనగా 
ముర్‌ఆన యుక్క మొదటి అధ్యాయం నుండి ఈ వాక్యం వరకు 
కూడా ఆ ఇదరి (ప్రవక్తల పర్లు సమానంగా 7 సార్లు ప్రస్తావనకు 
రావడం జరిగింది. 


ఇలాంటి ఉదాహరణలు ఖుర్‌ఆన్‌ లో చాలా 
ఉన్నాయి.సూరహ్‌ ఆరాఫ్‌ అ.నెం.7, ఆయత్‌ నెం 176లో “మా 
ఆయతులను తిరస్కరించే వారి దృషాంతం కుక్క 
లాంటిది.” అనె వాక్వంను గమనించినట్లయితే 'మా ఆయతులను 
తిరస్కరించే వారు' అనే వాక్యం ఖుర్‌ఆన్‌ లో 5 సార్లు వచ్చింది 
మరియు కుక్క అనే పదం అరబీలో 'కల్ప్‌' కూడా ఖుర్‌ఆన్‌ లో 5 


సార్లు వచ్చింది. కావున ఈ వాక్యం అరం మరియు (పప్రస్తావన 
పరంగా సత్యం. 


సూరహ్‌ ఫాతిర్‌ అ.నెం.35, ఆయత్‌ నెం 20 లో ఇలా 
ఉంది “చీకటీ, వెలుగూ, ఒకటి కావు.” ఈ వాక్యంలో 'చీకటి' ని 
అరబీలో 'జూల్మత్‌' అని, వెలుగును అరబీలో 'నూర్‌' అని అనడం 
జరిగింది. ఈ అరబీ పదం 'జుల్ముత్‌' ఖుర్‌ఆన్‌ లో 23సార్లు 
వచ్చింది. అలాగే నూర్‌ అనే పదం కూడా ఖుర్‌ఆన్‌ లో 24సార్లు 
వచ్చింది. 23 మరియు 24 సమానం కావు. కావన ఈ ఖుర్‌ఆన్‌ 
వాక్యం అరం పరంగా మ్మాతమే కాకుండా ప్రస్తావన పరంగా కూడా 
సరియినదొ అని తెలుస్తుంది. 


ఈ విధంగా ఖుర్‌ఆన్‌ ఎవైనా రెండు విషయాలను 
సమానం లేక ఒకేవిధమైనవి అని అంకే అవి అరం మరియు 
(ప్రస్తావన పరంగా కూడా సమానం అని, ఒకవేళ ఖుర్‌ఆన్‌ వాటిని 
సమానం కాదు అని అంకే అవి అర్దం మరియు ప్రస్తావన పరంగా 
కూడా సమానం కావడం లేదని పై వాక్యాలను పరిశీలించడం 
ద్వారా మనకు తెలుస్తుంది. ఇలా ఎన్నో గణిత విషయాలు 
ఖుర్‌ఆన్‌ లో కలవు. మీ ప్రశ్నకు జవాబు లభించిందని 
ఆశిస్తున్నాను. 


8. అస్సలాము అలైకుమ్‌. నా పేరు కాశ్మీర నజ్ఞా. నేను కొత్తగా 
ఇస్తాం స్వీకరించాను. నేను C.A. విద్వార్సిని. మీరు మీ 
ప్రసంగంలో ఖుర్‌ఆన్‌ లో ఎటువంటి విరుద్దత లేదు 
అన్నారు. కాని ఒక వాక్కంలో ఇలా ఉంది “అల్లాహ్‌ వారి 
హృదయాలకు ము[ద వేశాడు కావున వారు అరం 
చేసుకోలేరు" అని. కాని మనకందరికీ తెలిసిన 


విషయమేమనగా మానవ శరీరంలో ఆలోచించేది మెదడు, 
హృదయం కాదు. దీనిని వివరించగలరు. 


జవాబు:- నోదరి చాలా మంచి ప్రశ్న అడిగింది. ఆమె ఇస్లాం 
స్వీకరించినందుకు నేను ఆమెను అభినందిస్తున్నాను. సత్యాన్ని 
నిరాకరించే వారి హృదయాలకు అల్లాహ్‌ ముద వేశాడు అని 
ఖుర్‌ఆన్‌ లో ఉంది అని ఆమె తెలియజేసిన వాక్యం ఉందని నేను 
కూడా అంగీకరిస్తున్నాను. 


నేడు శ్యాసపీేయంగా అభివృది చెందిన కాలంలో 
మానవ శరీరంలో ఆలోచించే భాగం మెదడు అని, హృదయం 
కాదు అని మనకందరికీ తెలుసు. పూర్వకాలంలో ప్రజలు 
హృదయం ఆలోచిస్తుందని భావించేవారు. మరి ఇది ఖుర్‌ఆన్‌ 
లోని తప్పు కాదా? అని సోదరి ప్రశ్నించింది. 


నా ప్రసంగ [ప్రారంభంలో నేను ఖుర్‌ఆన్‌ లోని 4 
వాక్యాలను పరించాను.అవి 20వ అధ్యాయంలోని 25 నుంచి 28 
వరకు, వాటి అర్దం “ప్రభూ! నా హృదయాన్ని తెరువు. నా 
కార్యాన్ని నా కొరకు సులభతరం చెయి. పజలు నా 
మాటలు అర్హం చేసుకోగలగటానికి, నా నాలుక ముడిని 
విప్పు.” ఈ వాక్యాలలో హృదయంకు అరబీలో వచ్చిన పదం 
'సదర్‌'. అరబీలో సదర్‌ అనే పదానికి రెండు అర్దాలు కలవు. అవి 
ఒకటి హృదయం మరియు బుది. కావున ఖుర్‌ఆన్‌ లో వారి 
హృదయాలకు ముద అంకేు వారి బుటికి ముద వేశాడు అని 
అర్దం. అలాగే మై వాక్యంలో హృదయాన్ని తెరువు అంకే బుధిని 
తెరువు,విశాలం చేయి అని అర్డం. మీ ప్రశ్నకు సమాధానం 
లభించిందని ఆశిస్తున్నాను. 


9.అస్సలాము అలైకుమ్‌. నా పేరు ఖాలిద్‌. ఖుర్‌ఆన్‌ లో 
ఇబ్లీసు,ఒక దైవ దూత అని, మరొక చోట జిన్ను అని ఉంది. 
మరి ఇది ఖుర్‌ఆన్‌ లో ఉన్న విరుద్దత కాదా? 


జవాబు:- సోదరుడు అడిగిన ప్రశ్నేమనగా, ఖుర్‌ఆన్‌ లో అనేక 
చోట్ల ఇబ్లీసును డైవదూతగా తెలియజేస్తూ, మరొక చోట ఇబ్లీసును 
జిన్నుగా చెప్పడం జరిగింది. కావున ఇది విరుదత కాదా? ఖుర్‌ఆన్‌ 
లో అనేక చోట్ల ఆదమ్‌(అ.స) మరియు ఇబ్లీసులకు సంబంధించిన 
గాధను తెలియజేయడం జరిగింది. 2, 7, 15, 17, 18 మరియు 20 
అధ్యాయాలలో ఈ గాధ వివరంగా తెలియజేయడం జరిగింది. 
ఖుర్‌ఆన్‌ లో 18వ అధ్యాయం, 50 వ వాక్యంలో ఇలా ఉంది 
“ఆదమ్‌కు సజ్‌దా చేయమని మేము దైవదూతలతో 
అన్నపుడు వారు అతనికి సజ్‌దా చేశారు, కాని ఇబ్లీస్‌ 
చేయలేదు. అతడు జిన్నాతులలోనివాడు”. 


ఈ (ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ 
[కింది విషయం తెలిసి ఉండాలి. అదేమనగా ఖుర్‌ఆన్‌ 
అవతరించిన భాష అరబీ. ఆ భాషలో 'తగీబ్‌' అనే [గ్రామర్‌ పద్దతి 
కలదు. ఆ పద్దతి ప్రకారం ఒక సమూహంలోని అధిక 
సంఖ్యాఖులను సంబోధిస్తే, ఆ ఆజ్ఞ దానంతట అదే అల్ప 
సంఖ్యాఖులకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు 99 మంది 
అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్న ఒక సమూహంలో అబ్బాయిలను 
నిలబడమని అరబీలో చెబితే, ఆ అమ్మాయి కూడా 
నిలబడుతుంది కానీ ఆంగంలో అలా కాదు. ఇది అరబీ భాష 
గామర్‌ పదతి. 


ఆదమ్‌కు సజ్‌దా చేయమని మేము 
దైవదూతలతో అన్నప్పుడు వారు అతనికి సజ్‌దా చేశారు, 


కాని ఇబ్లీస్‌ చేయలేదు. అతడు జిన్నాతులలోనివాడు. ఈ 
ఆజ్ఞను అల్లాహ్‌ ఇస్తున్నప్పుడు అక్కడ అధిక సంఖ్యాఖులు 
దైవదూతలు మరియు జిన్నులు అల్ప సంఖ్యాఖులు. కావున ఆ 
ఆజ్ఞ దొవదూతలకే ఇవ్వబడిననూ అది జిన్నులకు కూడా 
వర్తిస్తుంది. ఖుర్‌ఆన్‌ వాక్యం 18:50 ప్రకారం ఇబీసు, 
జిన్నులలోనివాడు అని తెలుస్తుంది. ఇక మరొక ఆధారం ఏమనగా 
దెవదూతలకు ఎంపిక స్వేచ్చ లేదు, కాని జిన్ను వర్గానికి ఎంపిక 
స్వేచ్చ ఉంది కావున అతడు సజ్ఞాహి చేయలేదు. మీ ప్రశ్నకు 
జవాబు లభించిందని ఆశిస్తున్నాను. 


10.అస్సలాము అలైకుమ్‌. దైవం ప్రకృతికి అతీతమైనవాడు 
అని మన అందరి నమ్మకం. దైవం ప్రతిపని 
చేయగలిగినపుుడు, మానవ రూపం ధరించలేడా? అని నా 
యొక్క ముస్లిమేతర సోదరుడు ప్రశ్నించాడు. దీనిని 
వివరించగలరు. 


జవాబు: నోదరి అడిగిన ప్రశ్నేమనగా! దెవుడు ప్రకృతికి 
అతీతమైనవాడు అని మన అందరి నమ్మకం. దైవం ప్రతి పని 
చయగలిగినప్పుడు, మానవ రూపం ధరించలేడా? 


దైవాన్ని విశ్వసించే వారిలో చాలా మంది దేవుడు ప్రకృతికి 
అతీతమైనవాడు అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నవారిలో 
చాలా మంది కూడా ఇలానే భావిస్తూ ఉంటారు. దేవుడు ప్రకృతికి 
అతీతమైనవాడు కాదు అని భావించేవారు ఎవరైనా ఇక్కడ 
ఉన్నారా? ప్రకృతికి అతీతమైనవాడు అంకే ప్రకృతి మరియు 
దేవుడు ఉన్నారు అని అర్తం. ఒకవేళ దివ్య ఖుర్‌ఆన్‌ ప్రకారం 
దేవుడు ప్రకృతికి అతీతమైనవాడు కాదు అని తెలిసినట్లయితే 
నిజానికి దేవుడు ప్రకృతికి అతీతమైనవాడు కాదు అని అర్డం. 


ఖుర్‌ఆన్‌ లో ఉన్న దైవ భావన ప్రకారం ప్రకృతిని దేవుడు 
సృష్టించాడు మరియు (పకృతి దేవుని ఆధీనంలో ఉంటుంది. 
దెవం ప్రకృతిని సృష్టించాడు. దేవుడు మానవునిలో సహజ 
స్వభావాన్ని (ఫిత్రా) సృష్టించాడు. 


దివ్య ఖుర్‌ఆన్‌ లో అల్లాహ్కు ఇవ్వబడిన గుణవాచకాలలో ఒక 
గుణవాచకం 'ఫాతిర్‌.' ఇది ఖుర్‌ఆన్‌ లోని 35వ అధ్యాయం పేరు 
కూడా. ఫాతెర్‌ అన పదం ఫితా అన పదం నుండి వచ్చింది. ఫిత్రా 
అంకే సహజ స్వభావం. కావున ఫాతిర్‌ అంకే సృష్టికర్త, సృష్టికి 
మూలకారకుడు, సృష్టికి మూలమైన మూల పదార్దాన్ని 
సృష్టించినవాడు, రూపొందించేవాడు అని మరియు 
విభజించేవాడు అని కూడా అర్దాలు ఉన్నాయి. సూర్య చందుల 
పనితీరును పరిశీలించమని దివ్య ఖుర్‌ఆన్‌ లో ప్రజలకు 
తెలియజేయడం జరిగింది. అవి ఎన్నడూ కూడా వాటి సహజ 
నియమాలను మార్చవు. అవన్నీ సహజమైనవి. 


అదేవిధంగా, అల్లాహ్‌ కూడా సహజమైనవాడు. 
దివ్య ఖుర్‌ఆన్‌ లోని 33వ అధ్యాయం ,62వ వాక్యంలో ఇలా 
తెలియజేయబడింది “మీరు అల్లాహ్‌ సంప్రదాయంలో ఏ 
మార్పునూ కానలేరు. ఇదే రకమైన విషయం 3౩0వ అధ్యాయం 
30వ వాక్యంలో ఇలా ఉంది “అల్లాహ్‌ మానవులను ఏ స్వభావం 
ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి. అల్లాహ్‌ 
సృజించిన స్వరూప స్వభావాలు మార్చటానికి శక్వం కానివి, 
ఇదే సవ్యమైన, తిన్నని ధర్మమాగ్గం, కాని చాలామందికి 
తెలియదు. 


నేటి ఆధునిక వైజ్ఞానిక శాస్తం మరియు క్వాంటమ్‌ 
సిద్దాంతం ప్రకారం, పర్యవేక్షకుడు లేకుండా ఏ వస్తువూ లేదు. 


పర్యవేక్షకుడు లేని విశ్వం నిరర్దకమైనది. ఇక శాస్త్రవేత్తలకు 
వచ్చిన సందేహమేమనగా ఆ మొదటి పర్యవేక్షకుడు ఎవరు? 
అల్లాహ్‌ యొక్క గుణవాచకాలలో మరొకటి 'అర్‌-రషీద్‌' అంకే 
సాక్షి, పరిశిలకుడు,పర్యవేక్షకుడు. ఖుర్‌ఆన్‌ ప్రకారం ఆ మొదటి 
పర్యవేక్షకుడు అల్లాహ్‌ నే కావున అల్లాహ్‌[పకృటతికి 
అతీతమైనవాడు కాడు, దేవుడు సహజమైనవాడు. 


ఇక మీ ప్రశ్నలోని రెండవ భాగం ' దేవుడు ప్రతి పని 
చయగలడు'. సాధరణంగా నేను ఈ ప్రశ్నను దెవుణ్ణి విశ్వసించే 
ఆస్తికులకు వేస్తుంటాను, వారు అల్లాహ్‌ గురించి మంచిగా 
అవగాహన చేసుకోగలందుకు. నేను వారినడిగే రెండవ ప్రశ్న 
'దేవుడు దేనినైనా లేదా ప్రతి దానిని సృష్టిం చగలడా? వారిలో 
చాలా మంది 'అవును' అని జవాబిస్తారు. ఇక నేను వారిని అడిగే 
మూడవ (ప్రశ్న ఏమనగా దెవుడు నాశనం చేయలేని వస్తువును 
సృష్షించగలడా? అని. ఈ మూడు ప్రశ్నలతో వారు చిక్కుల్లో 
పడిపోతారు. ఒకవేళ వారి జవాబు 'అవును, అయితే దానర్గం 
దేవుడు తాను నాశనం చేయలేని వస్తువును సృష్టించాడు అని, 
ఇది వారి మొదటి వాక్యానికి విరుదం అదేమనగా దెవుడు ప్రతి పని 
చేయగలడు. ఒకవేళ వారి జవాబు కాదు' అయినట్లయితే దానర్గం 
దేవుడు తాను నాశనం చేయలేని వస్తువును సృష్టించలేడు అని, 
ఇది రెండవ వాక్యమైన దేవుడు ప్రతిది సృషించగలడు అనే దానికి 
విరుధం. ఇక్కడ వారు తమ తర్కాన్ని ఉపయోగించక చిక్కుల్లో 
పడుతున్నారు. ఇదేవిధంగా దేవుడు ఏకకాలంలో పొట్టి-పాడుగు 
కాగలిగిన మనిషిని సృష్టించలేడు. అవును తాను తలచుకుంకే 
పొట్టి వాడిని పొడుగు వానిగా, పొడుగు వానిని పొటివానిగా 
మార్పగలడు, మధ్యస్తంగా ఉండే వాడిని కూడా సృషించగలడు 
కాని ఒకేసారి పాట్టి-పాడుగు కాగలిగే మనిషిని సృష్టించలేడు. 


ఇదేవిధంగా దేవుడు ఏకకాలంలో లావుపాటి 
మరియు బక్కగా ఉండగల మనిషిని సృష్టించలేడు. దేవుడు 
చేయలేని పనులు ఇంకా చాలానే ఉన్నాయి. ఆయన అబద్దం 
ఆడలేడు, అన్యాయం చేయలేడు, మరచిపోలేడు మరియు 
క్రూరంగా ఉండలేడు. పై పనులు చేయగాన ఆయన దెవుడు 
కావడానికి అనర్హుడు అయిపోతాడు. దేవుడు నన్ను తన 
సా[మాజ్యంలో నుంచి బయటకు విసరి వేయలేడు. ఈ పపంచం, 
విశ్వం మొత్తం తనదే. ఆయన నన్ను చంపగలడు, నాశనం 
చేయగలడు. కానీ తన స్మామాజ్యం నుంచి బయటకి విసరి 
వేయలేడు. ఈ సర్వం ఆయనదే అయినప్పుడు ఆయన నన్ను 
ఎక్కడికి విసరి వేయగలడు. 


దేవుడు ప్రతి పని చేయగలడు అని దివ్య ఖుర్‌ఆన్‌ 
లో ఎక్కడా లేదు. వాస్తవానికి ఖుర్‌ఆన్‌ లో 2:106,108; 3:29; 16:77; 
35:01 అధ్యాయాలలో “ఇన్నల్లాహ అలా కులి ఇ ఇన్‌ ఖదీర్‌" 
అనగా “నిశ్చయంగా అల్లాహ్‌ కు అన్నింటి మీద 
సర్వాధికారాలు ఉన్నాయి” అని ఉంది. అదెవిధంగా ఖుర్‌ఆన్‌ 
లో 85: 15-16 వాక్యాలలో అల్లాహ్‌ తాను తలచిన దాన్ని 
చేయగలవాడు అని ఉంది. కావున అల్లాహ్‌ కేవలం దైవత్వపు 
పనులు మాత్రమే చేస్తాడు. ఆయన దైవత్వానికి విరుద్ధమైన 
పనులు చేయడు. 


ఇక మీ ప్రశ్నలో ప్రధాన అంశం 'దేవుడు మానవ రూపం ఎందుకు 
ధరించలేడు'ను పరిశీలిద్దాము. ఈ రకమైన తత్వాన్ని 
ఆ(న్రోపోమాఫిజమ్‌ అని అంటారు.దేవుడు మానవ రూపం ధరిస్తాడు 
అనడానికి వీరు ఒక లాజిక్‌ ఉపయోగిస్తారు అదేమనగా దేవుడు 
మానవ రూపం ధరించడం ద్వారా మానవులకు ఎదురయ్యే కష్ట 
నష్టాల అనుభూతెని తెలుసుకొని తదనుగుణంగా మానవులకు 


మార్గదర్శం చేస్తాడు అని. కానీ మనం జ్యాగత్తగా పరిశీలిస్తే వారి ఈ 
తర్కం పరీక్షకు నిలబడలేదు. 


ఉదాహరణకు ఒకవేళ నన గనక ఒక 1V లేక కేప్‌ 
రికార్డర్‌ ను కనుగొన్న టయితే, దానికి ఏది మంచిదో లేక ఏది చాడదో 
తెలియ జేయడానికి నేనే శుప్‌ రీకార్తగ్గా లేక 1V గా మారవలసిన 
అవసరం లేదు. కేవలం అది పనిచేయు విధానం మరియు దానికి 
సంబందించి మంచి చెడులు తెలియజేసే సూచనల పుస్తకం ఇస్తే 
సరిపోతుంది. అదేవిధంగా మానవులకు మాగ్గదర్శం చేయడానికి 
మరియు వారికి సంబందించిన మంచి చెడులు 
తెలియజేయడానికి మానవులలో నుంచే ఒక వ్యక్తిని ఎన్నుకొని 
ఆయన ద్వారా మాగదర్శక పుస్తకం అందజేస్తే సరిపోతుంది. 
అంతేగానీ స్వయంగా దేవుడే మానవ రూపం ధరించాల్సిన 
అవసరం లేదు. ఆ మారదర్శక పుస్తకమే దివ్య ఖుర్‌ఆన్‌. ఇక మేరు 
నన్నడగవచు 'దెవుడు మానవునిగా మారలేడా అని'. అవును 
మారగలడు. కానీ మానవునిగా మారిన మరుక్షణమే ఆయన 
దేవునిగా ఉండడానికి అనర్హుడు అవుతాడు. ఎందుకనగా దెవుడు 
శాశ్వతమైనవాడు. మానవుడు అనిత్వుడు.ఏ ఒక్కరూ కూడా 
ఏకకాలంలో శాశ్వత మరియు ఆశాశ్వత రూపాలను కలిగి 
ఉండలేరు. మానవులకు కొన్ని పరిమితులు, గుణగణాలు,లోపాలు 
ఉన్నాయి.ఉదాహరణకు తినుట[త్రాగుట మరియు నిదించుట. 
అందుకే ఖుర్‌ఆన్‌ లో అల్లాహ్‌ ఇలా అంటున్నాడు “ఇలా అను : 
“భూమ్యాకాశాల సృష్టికర్త, ఉపాధి ప్రదాతేగాని ఉపాధి గ్రహీత 
కానివాడు అయిన అల్లాహు కాదని నేను మరెవరినయినా 
నా సంరక్షకుడుగా చేసుకోవాలా?” (దివ్య ఖురాన్‌ 6:14). 
మానవులకు ఆహారం తినవలసిన అవసరం ఉంది. దేవునికి కూడా 
ఆహారం అవసరమా? దివ్య ఖుర్‌ఆన్‌ లో 2:255 లో ఇలా ఉంది 


“ఆయన నిదురపోడు, ఆయనకు కునుకూ రాదు”.దెవునికి 
నిద పోవాల్సీన అవసరం లేదు.మానవనికి 
తినుట్మత్రాగుట,న్నిదించుట మరియు విశాంతి అవసరం. కావున 
దేవుడు భూమి పెకి వచ్చి ఒకే కాలంలో శాశ్వత, ఆశాశ్వత 
రూపాలలో ఎలా ఉండగలడు? ఇది తర్క విరుద్దం. 


కావున దెవుడు సహజమైనవాడు. దేవునికి ప్రతిదాని 
సె అధికారం కలదు. తాను తలచిన దానిని చేయగలిగే వాడు. మీ 
(ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. 


11. నా పేరు ఆఫ్సిన్‌ ఫిలిప్స్‌. నేను ఒక (కైసవుడిని. నా ప్రశ్న 
ఏమనగా ఇస్తాం, యేసుక్రీస్తు దేవుడు కాదు మరియు ఆయన 
సిలువమై చనిపోలేదు అని బొధిస్తుంది. అలాగే ఆయన 
తండి లేకుండానే కన్యక అయిన మరియం గారి గర్భాన 
జన్మించారని మరియు సజీవంగానే ఆకాశం పెకి ఎత్తుకో 
బడ్డారు అని అని ఇస్లాం బొధిస్తుంది. కానీ ముహమ్మద్‌ ప్రవక్త 
గారిది సహజమెన పుట్టుక అలాగే ఆయన మరణం కూడా 
సహజమెనదే. అటువంటప్పుడు యేసువారు ముహమ్మద్‌ 
(ప్రవక్త వారి కంళే గొప్ప అని ఎందుకు భావించరు? మరియు 
బైబిల్‌ లో ఉన్నయేసు వారి బోధనలను ఎందుకు ప్రచారం 
చేయరు?. 


జవాబు: నోదరుడు చాలా మంచి ప్రశ్న అడిగాడు సాధారణంగా 
ఇటువంటి ప్రశ్నలను [కైస్తవ మిషనరీలు అడుగుతూ ఉంటారు. 
సోదరుడు ఆ సంస్థకు చెందిన వాడు అవునో కాదో నాకైతే 
తెలియదు. సోదరుడు అడిగిన ప్రశ్న ఎమనగా ఖుర్‌ఆన్‌ యేసు 
క్రీస్తు వారి గురించి ప్రస్తావిస్తూ ఉంది . ఖుర్‌ఆన్‌ ప్రకారం 


యేసుక్రీస్తు వారు సజీవంగా పైకి లేపాకోబడినారు. కానీ 
ముహమ్మదు ప్రవక్త గారు అలా కాదు. అదేవిధంగా గా యేసుక్రీస్తు 
వారు కన్యక అయిన మరియం గారి గర్భాన జన్మించారు. కానీ 
ముహమ్మద్‌ ప్రవక్త గారికి తలి, తండి ఇదరూ ఉన్నారు. 
అదేవిధంగా ఖుర్‌ఆన్‌ లో ఏసుక్రీస్తు ప్రస్తావన 25 సార్లు వచ్చింది 
కానీ ముహమ్మద్‌ గారి ప్రస్తావన కేవలం 5 సార్లు మాతమే 
వచ్చింది. మరి ఎవరు గొప్ప? ఇలాంటి ప్రశ్నలు ముస్లిములను 
అడిగినప్పుడు వారిలో చాలామంది గాభరా పడుతుంటారు. 


సోదరా! యేసు వారిని తప్పుకుండా విశ్వసించాలి 
అని చెప్పే [కైస్తవేతర ఏకైక ధర్మం ఇస్తాం మాత్రమే. ఎ ముస్లిం 
అయినా యేను [క్రీస్తును విశ్వసించక పోతే అతడు ముస్సింగా 
ఉండలేడు. ఇంకా యేసు వారు అల్లాహ్‌ మహిమ వలన తండి 
లేకుండా పుట్టారని ప్రతి ముసిం విశ్వసిన్తాడు. ఈ విషయాన్ని 
చాలా మంది ఆధునిక [కైస్త్రవులు విశ్వసించరు. ఇంకా యేసు వారు 
మరణించినవారిని దేవుని అనుమతితో బతికించారని, పుట్టు (గుడ్డి 
వ్యక్తికి దేవుని అనుమతితో చూపును తెప్పించారని ప్రతి ముస్లిం 
విశ్వసిస్తాడు. కానీ ఆయన దేవుడు కాదని, దేవుని జనితైక 
కుమారుడు అంతకన్నా కాదని ప్రతి ముసిం నమ్ముతాడు. ఆయన 
దేవుని ప్రవక్త అని విశ్వసిస్తారు. 


ఇక మీ ప్రశ్నను పరిశిలించినట్లయితే, కేవలం 
తండి లేని కారణంగానే యేసు వారు దెవుడు అయినట్లయితే 
దీనికి సమాధానంగా ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది “అల్లాహ్‌ 
దృష్టిలో ఈసా పుట్టుక ఆదమ్‌ పుట్టుక వంటిదే. అల్లాహ్‌ 
ఆదమును మట్టితో చేసి “అయిపో” అని ఆజ్ఞాపించాడు, 
అతను అయ్యాడు.” (దివ్య ఖుర్‌ఆన్‌ 3:59). 


యేసు వారికి తలి అయినా ఉంది, కానీ ఆదమ్‌ 
వారికి తలి, తండి ఇద్దరూ లేరు కావున ఆదమ్‌ వారు పెద్ద దేవుడు 
కావాలి. అలాగే బైబిలులో మెల్కిసెదే అనే రాజుకు ఆది, అంతము 
లేవు, చావు, పుట్టుకలు లేవు. ఆ విధంగా చూస్తే ఆయన ఆదమ్‌ 
కంశకు కూడా పెద్ద దేవుడు కావాలి. మరి ఈ విషయాన్ని [కైస్తవ 
సోదరులు అంగీకరిస్తారా? అలాగే ఖుర్‌ఆన్‌ లో యేను వారి 
(ప్రనావన25 సాలు వచింది; ముహమ్మద్‌ వారి పనాొవన'5 సార్లు 
మాత్రమే వచ్చింది ఎందుకనగా ఖుర్‌ఆన్‌ ముహమ్మద్‌ ప్రవక్త 
గారిపై అవతరించింది కావున ఆయన ఏస్తావన వచ్చినప్పుడల్లా 
పేరుతో [పస్తావించవలసిన అవసరం లేదు. సర్వనామంతో అనగా 
“ఓ (ప్రవక్తా, ఆయన , నీవు” అని చాలా సార్లు వచ్చింది 
గమనించండి. ఇక ఖుర్‌ఆన్‌ కాలంలో యేసు వారు అక్కడ లేని 
కారణంగా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన పెరు 
తీసుకోవడం తప్పునిసరి. దీనర్గం యేను వారు ముహమ్మద్‌ ప్రవక్త 
గారి కంకు గొప్ప అని కాదు. అలా అయితే మోషే ప్రవక్త గారి పెరు 
ఖుర్‌ఆన్‌ లో 132 సార్లు వచ్చింది. దీనర్గం మోషే వారు యేను వారి 
కంశే గొప్ప అనా? కాదు. ఆ సమయంలో వారు అక్కడ లేరు కావున 
వారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారి పేరు తీసుకోవాలి. మీ 
(ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. 


